వేటూరి పభాకరశా స్త్రి 
వాబ్బయసూచిక 


(An Annotated Bibliography of 
Veturi Prabhakarasastry) 





ఉస్మానియా విశ్వవిద్యాలయమువారి 
ఎం.ఫిల్‌, సిద్ధాంత [గ్రంథము 


మసన చెన్నప్ప 
ఎం.ఏ., ఎం.ఫిల్‌, 


(పమీలా [(పచురణలు 
12al 1-109 5వారాసి గూడా, 
సికిం ధాబాద్‌ 500 881 





VETURI PRABHAKARA SASTRY VANGMAYA SUCHIKA 
(An Annotated Bibliography of Veturi Prabhakara Sastry) 


By MASANA CHENNAPPA, Lecturer in Telugu, Pragathi 
Maha Vidyalaya Jr. College, Hanumantekdi, Hyderabad - 1. 


ప్రథమ ముదణ: డిసెంబరు 1985 


వెల రూ. 40 సప్లై 


(పతులకు : 

ప్రమీలా [ప్రచురణలు 
12.11-1095, వారానీగుడా 
సికిం దాబాదు-500 861 


నవయుగ బుక్‌ హోన్‌ 
సులాన్‌ బజార్‌, హైదరాబాదు 


దే? బుక్‌ హౌస్‌ 
నారాయణగూడ, హైదరాబాదు 


ముదణ: 
మాసర్‌ ఆర్‌ [పింటర్స్‌ 

రు అ 
1-1.694/2/ఎ, గాందీనగర్‌ 
హైదరాబాదు 500 కిరి0 


[ఆంధప్రదేశ్‌ ప్రభుత్యం సాంస్కృతికశాఖ ఆర్థిక సహాయముతో (పచురితము] 


Pccno 226/6 


విషయ నూ చిక 


నా మాట 
ఆమోదం 
అభినందన 
ఆశీస్సు 
1. వాజ్మయ సూచికలు=వాని ఆవశ్యకత 
బీ. జీవనరేఖ 
లె. కావ్యాలు 
2. లఘుకృతులు 
రీ. పద్యావళి 
4. రూపకాలు 
5. వచనరచనలు-కథలు-స్వీయచరి త 
6. . వ్యాసాలు 
a. సాహిత్య కాసన భాషా చారి తక వ్యాసాలు 
గీ. ఇతరములు 
7. వ్యాస సంపుటాలు 
8. ప) ష్క_రణలు 
9. సంకలన (గంథాలు 
10. ఉపన్యాసాలు-రేడియో (పసంగాలు 
11, అనువాదాలు ((పభ్రాకరుల రచసలకు) [ఆంగ్లము] 
12, [ప్రభాకర వాజ్మయ విమర్శనము | 
18. (ప్రభాకర వ్యక్తిత్వ పరామర్శ-(పస క్రిగలిగిన రచనలు 
14. ఉతర (ప్రత్యుత్తరాలు 
15. నఆతాప సందేశాలు ((పభాకరళాన్రిగారు దివంగతులై న సందర్భము) 
16. వివరణలు (Annotations) [(వభాకరుల రచన నలప] 
పరిశిష్టము 
ముఖాముఖీలు 


Vii 
Xi 


Xiit 


00 69 కో 


12 
18 
15 


నాగురించి 


పుట్టింది 1955 ఫీ బవరి రన 


చదువు ఉస్మానియా విశ్యవిద్యాలయంను౭డి ఎం.ఏ. (తెలుగు) 
గోల్డ్‌ మెడలిస్ట్‌; ఎం.ఫిల్‌. 
(పస్తుతం ““(పాచీన కావ్యాలలో (1000-1600) 
(గ్రామీణ జీవన చితణం”పై విహెచ్‌, డి. పరిశోధన, 


ఆనుభవం 1975-81 మధ్యకాలంలో ఇస్టామియా బాయ్స్‌ హైస్కూల్‌లో 
తెలుగు పండితుడుగాా-1981 నుండి (పగతి మహావిద్యా 
లయంలో తెలుగు ఉపన్యాసకుడు గా 


రచనలు మల్లిపదాలు (1980) 
వా 


నావమూట 


ఆం|ధ వాజ్మయ (ప్రపంచమున (శ్రీ వేటూరి పభాకరశాన్ర్రికి విశిష్ట మెన 
స్థానమున్నది. వారెంతటి కవుళో అంతటి పరికోధకులు. ఎంతటి పరసులో 
అంతటి గంభీరులు, ఎంతటి సాహిత్య్మపియుళో అంతటి యోగసాధన |పియులు, 
కాన్రిగారు కలము పట్టిన కలకాలము నిణువగలిగిన రచనలు వెలువడెడివి. గొంతు 
విప్పినచో (కొత్త సంగతులు తెలి"సెడివి, వారు కవితా హృదయముగల పరిశో 
ధకులు, 


ఒక విషయమును చెప్పదలచినప్పుడు దానికి సంబంధించిన |గంథ జాల 
మంతటిని నిశితముగా పరిశీలించుటయేకాక లోక వ్యవహారమును కూడ దృష్టి 
యంలదుంచుకొనుట శానస్ర్రీగారి యుపజ్జ. శైలిని బట్టి కర్షృత్వమును నిర్ణయించు 
పద్ధతిని వారానాడే ఆవలంబిచిరి. 1914లో రచించిన “కామదేనువుకథి 19 19లో 
గిడుగువారికి (వాసిన “వాడుకఖభాష-లేఖ” వారికీ వ్యావహారిక భాషలో (గంథ 
రచనము చేయుటయనిన ఎంత ఇష్టమో కెలుపుచున్నవి. 


[పభాకరుల పద్యకృతులు యథార్జకథా రామణీయకములై , ఉపదేశాత్మక 
ములై, పూర్వ కవు కృతులకు తీసి పోనివై అలరారుచున్నవి, వారి ఆశువాద 
ములు తీయములై స్వతం్యత రచనలవలె ఒప్పుచున్నవి, వారి వ్యాస (పపంచ 
దర్పణమున (పతిఫలించని విషయము లేద నవచ్చును. వారి వ్యాసములు చదువు 
నపుడు కావ్యమును చదువు చుంటిమన్న స్ఫూర్తి కలుగును. వారి (గ్రంథ 
పీఠికలు ఆమూల్య రత్న పేటికలు, వారి (వసంగములు గంగాతరంగములు. వారి 
స్వీయ చరిత్రము (| పజ్ఞా[పథాక రము) స్వీయచర్శిత రచనకు వరవడి పెట్టుటయే 
కాక జీవిత పరమార్ధమునకు వ్యాఖ్యాన ప్రాయమైన రచనము. 


సాహిత్యము అన్ని తరగతుల వారనుభవింపదగినదిగా ఉండ వలెనన్నదే 
[పభాకరుల ఆశయము. సారన్యతము పరమార్థాభిముఖముగా సాగవలెనన్న దే 
వొరి లక్ష్యము వారి దృష్టిలో సజీవరచన సత్పురుషుని కీలము వంటిది. 


vii. 


(ప్రభాకరులు తాడిచెట్టు గరించి (వానీనను, తాళపత గంథమును గురించి 
(వాసీనను, తాళ్లపాక అన్నమయ్యను గురించి (వాసినన అన్నింటిలోను వారి 
మౌలిక పరిశోధన పాటవమే సువ్యక్త మగును. 


చాటు పద్య మణిమంజరి వంటి ఉత్తమ సంకలన [గంథమును [పచురిం 
చిన ళాన్రిగారు గాంధీ రామాయణమును సంకలన |గంథముగా తీర్చి దిద్దవలెనను 
కొనిరి. కాని కోరికగానే మిగిలిపోయినది. మరుగునపడిన తాళ్లపాక వారి కృతు 
లను వెలుగులోనికి తెచ్చిన ఘనత వారిదే, 


(పభాకరులెంతటి సాహితీ వేత్తయో ఆంతటి మానవతొమూర్తి. యోగ 
సాధన [పభావమున ఎందరి బాధలనో వారు పోగొట్టినారు. పతికలకు వ్యాన 
ములు |వాయుడని సంపాదకులు కోరినల్రే, తమ బాధలు పోగొట్టుడని ఎంద రెం 
దరో వారికి 'చెల్మిగాములు (వాసిన సంఘటనలున్నవి. 


కొమ్ము రాజు, మానవల్లి, మల్లంపల్లి, రాళ్లపల్లి పలి వంటి [ప్రముఖ టప ళు 
శాన్ర్రీగారి కత్యంత సన్ని హితులు. *క్షళా[పపూర్ణ దువ్వూరి వెంకటరమణకశాన్రిగారి 
స్వీయచర్నితను చడివినచో [పభాకరుల వ్యక్తిత్వ మెంత విశిష్టమైనదో తెలియ 


గలము. 


ఓ హుముఖమైన (వజ్జ, సునిశితమైన విమర్శన పాటవము వారి పరిశోధ 
నకు వన్నెలు డిద్దినవి. (శ్రీ మల్చంపర్తి Ment వారు 
“మూర్తీ భవించిన se శర్మగారన్న ఆ మాట హ్‌ ది 
బిరుదములకంటెను విల్నువెనదని నా అభ్మిపాయము. 


ఒక [పణాళికననుసరించి నేనీ వాజ్మయ సూచికను రూపొందించినాను. 
కేవలము కేటలాగువలెకాక వివరణాత్మక వాజ్మయసూబికగా తయారుచేసినాను 
శాస్రిగారి రచన లన్నింటిని లభ్యమైనంతవరకు చదివి ముథ్యాంళములను 


* 1976, రచయితల నహకారసంఘ |పచురణము, గుంటూరు, 
197-205, 244247. 


Viit 


“వివరణ” (47702240) అను విభాగములో ఇచ్చినాను. పాళకులకు, పరిశో 
ధకులకు ఇందువలన ఎంతో ఉపయోగము కలుగును. ఈ [గ్రంథ రచనమున 
కనంతర కాలమున వెలువడిన “మణిమంజరి' వ్యాసములను పరిశిష్టములో 
[గహించినాను. 


శాస్త్రీగారి మ్యుదితాముదిత రచనలు |ప్రభాకర పరిశోధక మండలివారి 
కడ నున్నవి, వారు ““మణిమంజరి”” అను షాణ్మొాసిక స్మతికను ఫి[బవరి 1981 
నుండి వెలువరించుచున్నారు. 


[పభాకరళా న్రి పరిశోధన వాజ్మయ దీపికలుగా “మణిమంజరి' సంపుట 
ములు ఉత్తమ సాహిత్యాభిరుచిగల పాఠకుల మన్ననలు పొందినవి. పరిశోధన 
విషయమున నాకు 'మణిమంజరి* ఎంతో సమాచారము అందించినది. తమ 
దగ్గరున్న శాశ్ర్రీగారి రచనలను నాకందించి తోడ్పడిన “(ప్రభాకర పరిశోధక 
మండలి'వారికి నేనెంతో బుణపడిఉన్నాను. వారికి మొట్టమొదట నా కృతజ్ఞతలు 
చెప్పుకొనవలసియున్ని. 


ఉస్మానియా విశ్వవిద్యాలయము=తెలుగు శాఖలో ఇదే మొదటి వర్ణనాత్మక 
వాజ్మయ సూచిక. ఈ వరుసలో ఇంకెన్నో వాజ్మయ సూచికలు రావలసి 
యున్నవి. 


ఈ పరిశోధవ [గ్రంథము ఈ విధముగా రూపొందిన దన ఇదంతయు 
మద్గురువర్యులు, ఆమృతహృదయులు ఆచార్య వేటూరి ఆనందమూ ర్తిగారి 
చలువే. వారు పర్యవేక్షలుగా ఉండీ తమ పితృదేవుల రచనల నొసగి 
నాకెంతో సహకరించినారు. 


కలసియున్న ముప్పూటలలో ఎన్నో విశేషాలు తెలియజేసిన వారు 
(ప్రభాకరుల ఆంలేవాసి సహృదయులు డా॥ పోచిరాజు శేషగిరిరావుగారు. 


_పభాకరళాస్త్రి వాజ్మయ సూచికను వరిశోధనాంశముగా (గపొంచమని 
సూచించినవారు నా గురువర్యులు డా॥ ఆర్‌. ్రీహరిగారు. ఆమోదము తెలిపిన 
వారు ఆచార్య ని. నారాయణరెడ్డిగారు, ఆచార్య కె, గోపాలకృష్ణారావుగారు, 
. ఆబార్భ బి, రామరాజుగారు. 


బ్‌ 


ఎడనెడ ఆమూల్యమైన సలహాలొసంగినవారు డా॥ ఇరివెంటి కృష్ట 
మూ రిగారు, డా॥ ఎన్‌. గోపిగొరు. 


(గంథ ప్రచురణవేళ దయతో తమ ఆమోదం, అభినందన, ఆశీస్సులు 
ఆందించిన ఆచార్యవర్గ మునకు, సహృదయులకు అందరికి నా కృతజ్ఞత లంద 
జేయుచున్నాను, 


కార్డులు సిద్ధము చేయటలో సహకరించిన నా అర్ధాంగి (పమీలకు, నా 
మ్మితులు ఏ, పాండ య్యగారికి కృతజ్ఞతలు, 


అందముగా అచ్చు వేనిన మాస్టర్‌ ఆర్ట్‌ [పింటర్స్‌వారికి కృతజ్ఞతలు. 


191185 మసన చెన్నప్ప 


డా॥ కె. గోపాలకృష్టారావు 
[పొఫెసర్‌ తెలుగుశాఖ 
ఉస్మానియా విశ్వవిద్యాలయము 


ఆమోదం 


ఉస్మానియాలో పరిశోధన విభాగం కొంచెం ఆఆన్యంగా పని [పారం 
భించినా దాదాపు ముప్పదేండ్హ కాలంలో ఆం(ధ|పదేశ్‌లోని ఆన్ని విశ్వవిద్యాల 
యాలకం'టె ఎం. ఫిల్‌, పిహెచ్‌, డి. పరిశోధక విద్యార్థులను [పోత్సహించ 
డంలో ముందంజవేసిందని భావించవచ్చు. వివిధ పరిశోధనాంశములు |గహించి 
సిద్ధాంత వ్యాసములు వెలువరించుజలోను ఉస్మానియా తెలుగుశాఖ వైశిష్ట్యాన్ని 
సంతరించుకొన్నది. కేవలం వాజ్మయ కాఖలోని ఒకే ఒక ఆంశానికి పరిమితం 
కాకుండా భావ, భాషాశాస్త్రం, వ్యాకరణం, చరిత, వాజ్మయ |ప|కియా వికానం, 
కావ్య (పబంధావి (ప్మకియల వికాసం, (పనిద్ధ కవులు-వారి కావ్యాల పరిశీలనం, 
అమ్ముదిత (గంథ పరిషత |పచురణం, కవి వంశముల వాజ్మయ 'సీవ 
ఇత్యాది ఆంశములను పరికోధక విద్యార్దులు (గహించి [పళ స్తములైన సిద్ధాంత 
వ్యాసాలు సమర్పించినారు. అది వారికి పట్టాన్ని [పసాదించినా తెలుగుశాఖకు 
అందులోను పరిశోధకరంగానికి ఎంతో విలువైన సామగిని అందించింది. ఇటు 
వంటి కృషిలో వాజ్మయ సూచికల పై పరిశోధన (పత్యేకంగా గణింపదగింది. 
యు. జి, సి మరియ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంచే శ్రీశ్రీ 
జీవితము - రచనల వాజ్మయ సూచికను సిద్ధంచేసే ఒర (పణాళిక రూపొంది, 
దానికి సంబంధించిన పరిశోధనము నా ఆధ్వర్యంలో సాగుచున్నది. 


ఇటీవల కాకతీయ విశవిద్యాలయంవారు విశ్వనాథ వాజ్మయసూచిక లను 
[పచురించి ఈ రంగంలో మార్గదర్శకులై నారు. అది తెలుగుకాఖ పక్షాన జరిగిన 
కృషి. ఆ పరంపరలో ఉస్మానియాలో మొదటిసారిగా కృషిచేసే అవకాశం మా 
విద్యార్థి (శ్రీ చెన్నప్పకు లభించింది. సాయంకళాళాల నుండి ఎం.ఏ. (ప్రపథమ 


xi 


(శేణిలో పాసై ఎం.ఫిల్‌ పరిశోధనక్రై వేటూరివారి రచనల వాజ్మయ సూచికను 
గూర్చి సిద్ధాంత వ్యాసం [వాసి పట్టానొందినారు. పరికోధన దృక్పథాలు నానా 
విధాలుగా ఉంటవి. వానిలో (ప్రసిద్ధ కవుల జీవితాన్ని వారి రచనలనుగూర్చి నూచి 
కలు సిద్ధం చేయడం ఒకటి. ఇవి సాహిత్య పరిశోధకులకు ఆమూల్యమైన 
సామ గిని ఆందిసాయి. మనకు కవుల జీవితాన్నిగూర్చి, వారి రచనల ముదణ 
ఇత్యాది అంశముల గూర్చి ఎన్నో వివరాలు తెలియకుండా పోయినవి. సమకాలి 
కుల రచనలనుగూర్చికూడ ఏ కొందరికో తప్ప అన్ని విశేషాలు సాహిత్యాభిమా 
నులకు తెలియవు. అవి అన్నీ చర్మితలో విస్మృతాలు కాకుండా వాజ్మయ 
సూచికలు తోడుడుతుంటాయి. పాశ్చాత్య దేశాల్లో భిన్న భిన్న సాహిత్యాల్లో 
ఈ పరిశోధన విభాగం ఎంతో గణనీయమైన కృషి చేసింది. మన దేశంలో 
ఇది ఇంకా పురిటి దశలోనే ఉన్నది, ఇటువంటి వాజ్మయ సూచికలు దాదాపు 
అందరినిగూర్చి వచ్చినప్పుడే దీనికి సమ్మగ స్వరూపం వస్తుంది. ఈ రంగంలో 
విశేషమైన కృషిచేసిన శ్రీ చెన్నప్పను ఆభినందించక తప్పదు. 


శ్రీ చెన్నప్ప ఎం ఫిల్‌ సిద్ధాంత వ్యావం వెలుగులోకిరావటం నాకెంతో 
ఆనందాన్ని కలిగిస్తున్నది. ఇది ఇతర పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకం 
కాగలదని నా (పగాఢ విశ్వాసం పరిశోధనలో కేవలం డ్నిగీ తీసికౌని తృ వ్రిపడ 
కుండా సిద్ధాంత వ్యాసాన్ని [ప్రచురి.చడంలో కూడ (శద్ధవహించిన చెన్నప్పను 
మళ్లీ ఒకసారి మనసారా అభినందిస్తున్నాను. 


"7 11ేటి8ిర్‌ కె. గోపాలకృష్ణారావు 


it 


డా॥ వేటూరి ఆనందమూ ర 
(పొఫెసర్‌ _తెలు గుళాఖ 
పి. జి. కాలేజ్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయము 


అభినందన 


చిరంజీవి మసన చెన్నప్పగారిని (శద్ధాసక్తులుగల సాహత్య విద్యార్ధిగా 
ఆయన ఎం.ఏ చదువుతున్న రోజులనుండీ ఎరుగుదును. తదుపరి పరిశోధన 
కుప[కమించి |పభాకర వాజ్మయపరిశీలన కుద్యమించి, ఉస్మానియా విశ్వ 
విద్యాలయంవారి ఎం.ఫిల్‌ పట్టానికై “వేటూరి |పభాకరళాన్రి వాజ్మయ సూచికిను 
విషయంగా ఎన్నుకొని పరిశోధన విద్యార్థిగా (198182 సం॥లలో) నాదగ్గర 
చేరి పరి శమించినపుడు చి త్తశుద్ధితోను దక్షతతోను ఆతడు కావించిన కృషిని 
మరింత సన్నిహితంగా పమీక్షించే అవకాళం!లిగి ఆధ్యయనంలోను అన్వేషణ 
లోను ఆతనికిగల జిజ్ఞాసను పరితోషంతో భావించగలిగినాను. (పస్తుతం హైదరా 
బాదులో అధ్యాపకవృ త్తిని సమర్థంగా నిర్వహిస్తూనే ఆతడు డాక్టరేట్‌ పట్టాని కై 
కృషిని కొనసాగిస్తున్నాడు. 


అధ్యయనం, ఆధ్యాపనం, అందుకీడైన అన్వేషణ దృక్పథం వ్య క్రిత్వ 
వికాసానికి హేతువులు. అభ్యుదయ హేకువులైన ఈ మూడు వృత్తులూ 
సమంగా సమకూడిన ఈ బిజ్ఞాసువు వర్ణిష్ణువు. ఈ చిరంజీవికి జీవితరంగంలో 
అన్నివిధాలా అభ్యుదయ పరంపరలు కలుగవలెనని ఆకాంక్షిస్తున్నాను. 


పరికోధనరంగంలో సమ్మగములై న వివరణాత్మక వాజ్మయ సూచికలు 
గొవ్ప ఆకరాలు. కనుక వాటి నిర్మాణం పరిశోధన కృషిలో మొదటి మెట్టు. 
ఇట్టి ఆకరాలు సంపూర్ణంగా సంధానింపబడినప్పుడే పరిశోధనలో పరిశోధక 
విద్యార్థికి ఆనువు కలగడంతోపాటు ఆ రంగాన దారీ తెన్నూ తెలుసుకొనే అవ 
కొథఆ కూడా కలుగుతుంది. ఆంధ వాజ్మయ [పకియలకు, ఆంధ వాజ్మయ 


xiii 


నిర్మాతలకు సంబంధించినంతవరకు ఆకరములుకాదగిన వివరణాత్మక వాజ్మయ 
సూచికలు అంతగా వెలువడలేదనే అనవలె, పర్యవసానంగా ఏ రంగంలోనైనా 
(ప్రతి పరిశోధక విద్యార్థి ఆకరాలకోసం తడుముకోవడమో, వాటిని సేకరించే 
యత్నంలో కాలహరణం చేయడమో అందుబాటులోనున్నవాటిని మతమే పరిశీ 
లించి అరకొరగా పరి కోధన సాగించడమో జరుగుతున్నది. అంతకన్న వలసిన 
విషయాలకు లభ్యమైనంతవరకు వివరణాత్మక వాజ్మయ సూచికలను సంధా 
నించుకొని వాటిని ఎప్పటికప్పుడు కొత్తగా లభించే ఆకరాలతో సంపన్నం 
చేసుకొంటూ వసే పరిశోధనలో విలువగల కాలమూ కృషీ కలినివచ్చె అవకాళ 
ముంటుంది. 


ఈదృవ్లి తోనే పూర్వం ఆంధ వాజ్మయ నిర్మాతలలో |పముఖులె న 
విశ్వనాథవారి, రాయ్మపోలువారి వాజ్మయ నూచికల నిర్మాణానికి కొంతయత్నం 
సాగింది. ఆ మార్గాన సాగిందే ఈ వేటూరివారి వాజ్మయ నూచిక కూడా. 
అయితే ఇది వెముకటివాటిక న్నా చాలావరకు సమ్మగంగానూ వివరణ సహితం 
గానూ ఉన్నదని చెప్పవచ్చు. ఈ విషయంలో చెన్నప్పగారి కి మునుపు 
శ్రీ పభాకర పరిశోధక మండలివారు సేకరించి ఉంచిన సామ్మగి చాలా తోడు 
పడింది. ఆ సామగినీ ఇతరములనూ పరిశీలించి విశ్లేషించి సంగహ వివరణ 
మును జతకూర్చి చెన్నప్పగారు సంధానించిన ఈ వాజ్మయ సూచిక భావిపరి 
శోధకులకు అక్కరకురాగలదనడంలో సందేహం లేదు. 


ఈ [గంథ మిప్పుడు అచ్చుకావడం చాలా సంతోషకరమైన విషయము. 
ఈ సందర్భాన నన్ను నాలుగు మాటలు రాయమన్నందుకు సంతోషిస్తూ రచయి 
తను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 


హైదరాబాదు 
181 1-85 వే. ఆనందమూ రి 


Xiv 


డా! ఇరివెంటి కృష్ణమూర్తి 
రీడర్‌ =తెలుగుకాఖ 
పి.బి. కాలేజ్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయము 


ఆ శీను 


పరిశోధనా వ్యాసంగానికి తోడ్పడే సాధన సామ్మ(గి ఇటీవల ఆందుబాటు 
లోకీ వస్తూంది. 


భాషపట్ట, సాహిత్యంపట్లి, చరి[తపట్ల ఆవరాభిమానాలున్న విద్వాంసు 
లెందరో నిన్నటితరంలో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమ పరిశోధనలు కొన 
సాగించి వాజ్మయానికి, సంస్కృతికీ ఎనలేని మేలు చేసినారు. మన తూష్టీ భావం 
వల్ల ఎంతో అమూల్యమైన ఎంతో ఆవశ్యకమైన [గంథాలు, సమాచారం దక్క 
కుండా పోయినవి. ఇది నిన్నటిమాట. ఈనాటికాలంలోకూడ ఆయా రచయితల 
(గ్రంథాలు బభ్యం కావు. ఇరవై ఏండ్ల (కింద అచ్చైన పు స్తకంకూడ దొరకడం 
గగనకుసుమ మైంది, కనీసం ఆయా రచయితలు చేసిన కృషి రూప్ప రేఖల ను 
గూర్చి రాశి పోసిన వాజ్మయ సంపదను గూర్చి నిర్దష్షమైన పరిజ్ఞానం కూడ 
క లగకుండాపోతున్న ది. 


విశ్వవిద్యాలయాలలో ఇటీవల వాజ్మయ సూచికల సేకరణకు సంబం 
ధించిన విషయాల పె పరిశోధనలు (పారంభం కావడం ఎంతో సంతోషించదగిన 
విషయం. ఈ వాజ్మయ సూచికలు పాఠకులకు, పరిశోధకులకు, (ప్రచురణకర్త 
లకు ఎంతో ఉపయోగపడతాయనడఆలో సందేహ౦ ఉండదు. 


(ప్రజ్ఞామూర్తులు శ్రీ వేటూరి పభాకరశాన్రిగారు వాజ్మయ తపస్వి. యోగి 
వతంసులు. సత్యగవేషణా దృక్పథంగల పరిశోధకులు, విద్యత్క-వులు, ఆరు 


AP 


దైన వచన రచనకు వరవడిపెట్టిన చరితార్జులు. ళాస్త్రిగారి వ్యాసాలు, పీరీకలు, 
కవితలు, లేఖలు సాహిత్య పరిశోధకులకు, భాషాభిమానులకు వెలుగుబాటలు. 


చిరంజీవి మసన చెన్నప్ప వేటూరి |పభ్రాకరశాన్రిగారి వాజ్బయాన్నళత 
టిని వెదికి [క్రమపద్ధతిలో ఒక సూచికగా మలచి పరిశోధనాంశంగా రూపొందించి 
తెలుగు భాషాభిమానులకు అందించడం అభినందనీయం, 


చక్కని పఠనాస కి, మంచి అవగాహన సామర్థ్యం, సముచిత వచో 
వే ఖరిని ఆలవరచుకొన్న విద్యార్థిగా చెన్నప్ప నాకు పరిచయం. పద్యాన్ని, 
గద్యాన్ని నిర్ణుషంగా రచించగల మెలకువలను సంపాదించుకొన్న విద్యార్థి, 
[పస్తుతం ఆధ్యాఫకుడుగా తన విద్యు క్రధర్మాన్ని నిర్వహిస్తూనే ఈ పరిశోధనకు 
పూనుకోవడం ఆతసి సాహిత్య [ప్రయత్నాన్ని తెలుపగలుగుచున్నది. నా దగ్గర 
చదువుకొన్న విద్యార్థి ఈ పరిశోధన చేపట్టినందుకు నాకెంతో సంతోషంగా 
ఉన్నది. మున్ముందు చెన్నప్ప (పతిభ మరింత వికసించే అవకాశాలను, పరా 
త్పరుడు [పసాదించాలని హర్షోత్ఫుల్ల హృదయంతో ఆశీర్వదిస్తున్నాను. 


పరీతృలోకం ఈ పు సకాన్ని సమాదరిస్తుందని ఆశిస్తున్నాను. 


ne + 


18-11-85 ఇరివెంటి కృష్ణమూ రి 
ణ్‌ 


l 


వాజ్యయ నూచికలు - వాని ఆవశ్యకత 


పాఠకులకు పరిశోధకులకు వాజ్యయముతో పరిచయమును కల్లించునవి 
వాజ్మయ సూచికలు. ఈ ఆధునాతన యుగములో ముుదణ సౌకర్యములు 
అధికముగా ఉన్నప్పటికిని పాఠకుడు అన్ని పుస్తకములను కొని చదువదగిన 
స్థితిలో లేడు. అంతేకాక ఒక విషయమునకు సంబంధించిన అనేకులు 
రచించిన (గంథములను సంపాదించుకొనుటయు దుష్క_రమే. కావున అన్ని 
పుస్తకములను కొని చదువలేని లోటును ఈ వాజ్మయ సూచికలు కొంతవరకు 
తీర్చుచున్నవి. 


(పతి పాఠకుడు (పతి విషయమును నేర్చుకొనుట ఆశక్యము,. 
వాజ్మయ సూచిక అనగా కేవలము [గంథముల పట్టిక (0212108646) కాదు. 
ఆయా (గంథముల బాహ్య వివరణములతో పాటు వాని ఆ౦తర విషయమునకు 
సంబంధించిన జ్ఞానమును కూడ కల్లించునట్టిది. వాజ్మయ సూచిక (Biblio- 
graphy) ను శాస్త్రముగా నిర్వచించినవాడు 164068 ఆనెడి ఆంగ్లేయ పండి 


తుడు-- “The Science of the organization of recorded know- 
ledge”. తాళము వేయబడిన విజ్ఞాన భవనములకు తాళపు చెవుల వంటివి 
వాజ్మయ సూచికలు, “It is perhaps a key with which we can 


unlock the treasure-house of knowledge'-1 వాజ్మయ సూచికల 
యందు విశేష విషయములు కడు మెలకువతో సం(గహింపబడును ఈ 
కారణముచే మూల గంథమును చదువవలెనన్న ఉత్కంఠత జనించును. 


వాజ్యయ సూచికా కర్త కేవలము చరి త్రజ్జుడుగనేకాక కళాకారుడుగను, 
స్నేహితుడుగను ఉండవలసిన అవసరమున్నది. వాజ్మయ నూచికలు సర్వ 
సమ(గములు కా కపోవచ్చును కాని భవిష్యత్చూచికలకు ఆవి మార్గదర్శకము లె 


ra 
® 


మసన చెన్నప్ప 


ఉండగలవు. ఒకవిధముగా (ప్రాకృన (గంథములకు సంబంధించిన సమాచార 
మును అందించుటలో వీనికి ఎంతేని (పాఢాన్యము ఉన్నది. పూర్వము ఇట్టివి 
లేకుండుటచే పరిశోధకులకు, పాఠకులకు ఎన్నియో కష్టములు కలిగెడివి, నేడు 
వాజ్మయ సూచికల ఆవశ్యకత పెరిగినది. అటు పరిశోధకులు, ఇటు పాఠకులు 
వానిని విరివిగా ఉపయోగించుకొనుచున్నారు. 


ఒక ఆంశము, లేదా ఒక కాలము, లేదా ఒక రచయిత, లేడా ఒక 
ఉద్యమము - వీనికి సంబంధించిన (గంథనులను (గ్రహించి వాజ్మయ 
సూచికా నిర్మాణము గావించినచో పాఠకులకు వాజ్మయ పఠన సౌలభ్యము 
ఏర్పడుననుటలో సంచేహము లేదు. ఈ వాజ్మయ సూచికా నిర్మాణ పద్దతి 
ఆంగ్లము నుండి వచ్చినదే. తెలుగులో దీనికింకను (ప్రాచుర్యము లభించవలసి 
ఉన్నది. "పెరుగుచున్న పాఠకుల సంఖ్యను, రచయితల సంఖ్యను, పుస్త కముల 
ధరలను. వాజ్యయమును దృషియందుంచుకొన్నచో వాజ్మయ సూచికల 
(పమో జన మెట్టిదో స్పష్టమగును. 


పరిశోధకుడు ఒక (క్రమములో సర్వసమగముగా తన పరిశోధనను 
కొనసాగించుటకు ఈ సూచికలు తోడ్పడగలవు. వాజ్మయ సూచికల (పత్యేకత 
ఏమనగా అవి మంచి చెడు అనక అన్ని పుస్తకములను (గహించును. చెడు 
పుస్తకములను సూచించుచు వానిని పాఠకుల దృష్టి నుంచి మళ్లించుటకును 
వీలగుచున్నది. మంచి చెడ్డలనకుండ సమస్త వాజ్మయ (వపంచమును తమలో 
పతిబిం బించునట్టివి ఈ వాజ్మయ సూచికలు, 


ఈ పేరు గల పుస్తకము ఉన్నదా ? అని పాఠకుడు అడిగినచో చూచి 
పెట్టుటశే కేటలాగులు ఉపకరించును. కాని వాజ్మయ నూచిక ఒక విషయము 
నకు సంబంధించిన ఆనేక (గంథములతో పాటు వానికి సంబంధించిన 
జ్ఞానమును కూడ అందించును. 





1. Bibliography in Theory & Practice, Chakraborthy, 
M.L. Pub 1975, Page: 21. 


శి 
జీవన రేఖ 


స్వీయచరిత్ర “_వజ్ఞా(పభాకరము మరియు స్వీయరచనల ఆధారముగా 


శ్రీ వేటూరి (ప్రభాకరశాసి 9గారి జీవితములోని సన్ని వేశములు రేఖామ్యాతముగ 
ఇందు సూచింపబడినవి. 


1. 


డ్రీ1॥ 1888 ఫిబవరి 7: శ్రీ (_పభాకరశాస్తి 9గారి జననము. జననీ 
జనకులు: శేషమ్మ, సుందరళాస్పి 9 గారలు, జన్మ స్థలము: _ పెదక శైవ 
(గ్రామము, కృష్టామండలము. 


3G 


1898: ఆక్షరాభ్యాసము; స్వ్మగామమున మద్దూరి రామావధాన్ల దగ్గర 
సంస్క తేము, ఇంట తెలుగు నేర్చుకి కొనుట, గణితమన్న ఆసక్తి 
తక్కువ. తెలుగన్నచో వెల్టితీపు. 


1897: ఇంటి సమీపమున భావన బుషి ఉత్సవము చూడటోవుట. నాటి 
నుండి జాతరలకు, దేవోత్సవములకు వెళ్ళుటకు ఇష్ట షపడకుండుట. 


1898: స్య గామమున కలరా వ్యాపింపగా ఆందొసగ బడిన జంతు బలుల 
రోత కలిగించుట, పుట్టుక, మరణము, మరణాంతర స్థితులను గూర్చి 
నిరంతర చింతన. 


1900: ఉపనయనము. పురోహిత వృతియందు వై ముఖ్యము సంధ్యా 
భాష్యమును అర్థ ము చేసికొనుట. లఘుకౌముది, కావ్యనాటకాలంకార 
సాహిత్య [గంథములను శ్రీ అద్దేపల్లి సోమనాథశాస్తి గారి ద్వార నేర్చు 
కొనుట. పతంజలి యోగ నూతములోని విషయములను ఎరుగుట. 


1902: ఎడ్యర్షు పట్టాభిషేకము జరిగినప్పుడు శ్లోకములు రచించుట 


10. 


15. 


మనన చెన్నప్ప 


1904: బందరు రాక, చెళ్ళపిళ్ళ వెంకటళాస్తి 9 గారికి శిఘ్యలగుట, 
ఆవ్యారి సు బహ్మణ్య శాస్తి 9, పిసిపాటి వెంకటరమణ కాస్తి 9 గారలకు 
సహాధ్యాయి అగుట, అవధానములు చేయుట, 


1905: ఇంటిలో కాకిపగకు గురియగుట. తదాదిగా ఇంటికి తక్కువగా 
పోవుట. 


1906: మదరాసు రాక: వల్లూరి నూర్యనారాయ ణరావుగారి _పేరణ లభిం 
చుట. కెలెట్‌ హైన్కూలులో పండితులుగా చేరుట, వి శాంతిసమయములో 
మదరాసు ఓరియంటల్‌ లై బరీలో [గంథములు చదువుట. 

1907: (పసిద్ధ న్యాయవాది (థ్రీ పనప్పాకం ఆనం తాచార్యుల వాత్స 
ల్యము పొందుట. వారు తెనిగించిన షేక్స్పియర్‌ “ఒథెల్లొ' నాటక మునకు 
పద్యములు కూర్చుట. 

1908: దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారితో పరి 
చయము 

1809: శ్రీ వేపారామేశంగారితో విద్యా వినోదము. 

1910: పిసిపాటి జగన్నాథం గారి కుమార్తె మహాలక్ష్మిగారితో 
వివాహము, 

1910: వేపారా మేశంగారి బై నాక్యులర్‌ సహాయంతో దక్షిణ భారత 
దేశమున తొలిసారిగా ధూమకేతువును గుర్తించుట. ఆగస్టు 22న మద 
రాసు |పాచ్య లిఖిత పుస్త క భాండాగారమున లేఖకోద్యోగములో చేరుట. 
టోకిట్‌ రికార్డులను చదువుచు అపూర్వాంశములను గుర్తించుట, 
1911: బుండినుండి _డ్రిందవడుట: గండము తప్పుట. 


1911: పావులూరిమల్లన కాలనిర్ణయము పై కందుకూరి వీ రేశలింగంగారితో 
రగడ--వేపారామేశంగారు శాస్త్రిగారి వాదమును సత్యమైనదిగా |పకటిం 
చుట, కొమ్మ[రాజుల లక్ష్మణరావుగారు కందుకూరిని కా స్త్రగారికి పరి 
చయము చేయుట. కాస్తి గారి తోడ్పటుతో కవుల చరిత [పథమ 
భాగమును సంస్క్లరించుకొనవలెనని సూచించుట. కందుకూరి వారు 


శాస్తి గారికీ కొసనఏ జాబులు [(వాముట, 


వేటూరి వాజ్బయ సూచిక 5 


17. 


18. 


19, 


20 


21 


22, 


28 


విడ 
25. 
26. 
dn: 
28. 
29. 


ల్‌గి, 
81. 


1912: గిడుగు రామమూర్తి పంతులు, గురజాడ ఆప్పారావుగారలతో 
నన్ని హితత్వ ము. వ్యావహారిక భాషావాద సమర్గనము. తంజావూరుకు 
మొదటిసారి వెళ్ళుట. వ్యావహారిక భావలో కామధేనువు కథను రచించుట. 


18'4: తీవవ్యాధికి గురియగుట, తరుచుగ ఉద్యోగమునకు సెలవు 


"పటుట 
ట్‌ 


1914 తంజావూరి ఆఎ[ధరాజుల చరి, (తను సంపాదించి పరిష్క్టరించుట 


పీఠిక రచించుట. చాటుపద్య మణి మంజరి (పథమ భాగమును [ప్రచు 
రించుటి. 


1915: తంజావూరులో ఒక సంవత్సరము సరస్వతీ | గంథాలయమున 
పుస్తక ములకు వివరణలు [వాయుటకై సనియమింపబడుట. 

1946: మదరాసు _పాచ్యలిభిత పుస్తకళాలలో పండిత పదవి. ప్రాచీన 
తాళపత (గంథ సేకరణకై ఆంధదేశ పర్యటనము. 

1916: అనారోగ్య కారణమున ఉద్యోగమునకు రాజినామా ఇవ్వదలచుట. 
ఆత్మహత్యా సంకల్పము. అనుకోకుండ “భృక్తరపాత తారకరాజ యోగ 
ము'న చేరుట. జౌషధ నన్యాసము. కుంభకోణములో మాస్టరు సి,వి.వి.గారి 
దివ్యదర్శనము. యోగసాధనము 

1917: నెల్లూరు మండల యాత 

1918: పతబంధరత్నావ+ |ప్రచురణము ' 

1919: గుంటూరు, విశాఖ మండలముల యాత 

1922: రాజమ హేం[దవరమునకు వచ్చుట 

1922: చాటుపద్య మణిమంజరి ద్వి.భా. [పచురణము. 

1828 : “శృంగార శ్రీనాథము” (పకటనము. 

102824 : “సరస్వతి సంచికలలో తెలుగుదేశపు సంస్కృత కవులను 
గూర్చి [(వాయుట, 

1924: ‘భారతి పృతిక సంస్థాపనకు |పోత్సాహము. 

1926: 'నీతినిధి'ని ఆంగ్లమునుండి ఆనువదించుట, 


32. 
88. 


84. 
ఏర్‌, 


36. 
31; 
38. 
89. 


£0. 


41. 


డ్రి, 


44. 


49. 


మసన చెన్నప్ప 


1927 : బనవపురాణము-పరిష్క రణము, పీఠికా రచనము. 
1928 : (కీడాభిరామ పరివ్మురణము, పీఠికా రచనము, 'ఆంధ లిపిా 
సంస్కారము" వ్యాస రచనము, 
1928—29 ; పుదుచ్చేరి గవర్నరు “డూ బేలు'తో సమాచేశము. 
1929: బందరు వచ్చుట. 
1930: “ఆనందవాహాని' మాసప' తికకు పరోక్ష సంపాదకత్వము. 
1937: మదరాసు రాజధాని కళాశాలలో కొన్ని నెలలు సండిత పదవి. 
1989:  రెడ్జిరాజ్య వర్థంతి సభకు (రాజమహేంద్రవరము) అధ్యమడుగా 
నుండుట 
1938 డిసెంబరు: మదరాను ప్రాచ్యలిభిత పుస్తకాలలో పండిత పదవి 
నుండి స్వచ్చంద విరమణము. 
1939-40: ఆంధ, మదరాను విశ్వవిద్యాలయములలో ఉద్యోగ 
యత్మ్శము 
1940: తిరువతిలో శ్రీ వేంక చేశ్యర |పాచ్యకళాశాలలో ఆం|ధళాఖకు 
ఆధ్యకుడుగా నుండుట. పరిశోధన సంస్థలో పండిత పదవి. ఆంధ, 
మదరాసు, ఆజ్ఞామతలై 'స్టడేన్‌ బోర్డు లలో సభ్యత్వము. 
1940-42: రంగనాథధరామాయణ పరిష్క రణము. 
1943 డిసెలబదు26: వెంకట పార్వతీశ్వర కవుల సన్మాన సభకు 
వ్యాసము (వాసి పంపుట. 
1944 ఫి|బవరి 22: “గౌరీ కళ్యాణము” (శ వ్యనాటిక) మదరాసు 
రేడియో కేంద (పసారము. 
194445: ఆన్న మాచార్యుల రచనలు | పచురించుటకు తిరుమల తిరు 
పతి దేవస్థానము వారిని |పోత్సహించుట. 

థి ౧౫ 
1945: మెకంజీ లోకల్‌ రికార్డుల లోని విషయములను |పచురించుట. 
1943 మార్చి 21: రీడరుగా శ్రీ వెంక టేశ్వర (పాచ్య పరిశోధన 
సంస్థలో చేరుట. కీర్తి శేషులగు వరకా పదవిని నిర్వహించుట. 


వేటూరి వాజ్మయ సూచిక 7 


48. 


49. 


ర్‌0. 


sl. 


52. 


5లి. 


54. 


వల; 


56. 


1946 జనవరి 5 : ముక్యాలలో జరిగిన నవ్యసాహిత్య పరిషత్తు 11వ 
వార్షికోత్సవములో పాల్గొని “ఉపక మోపన్యాసము” ఇచ్చుట. 

1818 : నిరాడంబరముగా ఇంటిలో షష్షిపూర్మి సన్మానము. కాళహ సి 
సంస్థానము నుండి [పాచీన [గంథములను సేకరించుట. “పజ్జా_ప్రభా 
కరము' రచనా సంకల్పము. 

1948 ఫి[బవరి 8: మదరాసు రేడియో కేంద్రము నుండి మహాత్ముని 
గూర్చి ప్రసంగము. 

1949 ఆక్షోజరు: చెళ్లపిళ్ల వెంకటశాసి గారికి ఆస్థానకవి పట్ట [పధానో 
త్సవము నాటి సాయంకాల సభకు అధ్యక్షులుగా నుండుట. నాటి సభకు 
[పారంభకులు ఆం ధ కేసరి. 

1949 అక్టోబరు : శ్రీనాథ జయంత్యుత్సవ సందర్భమున సన్మానము. 
సన్మానము చేసినవారు మధునాపంతుల సత్యవారాయణశా స్రిగారు. 


1949: సీ!యచరిత రచనము, ముక్యాలరాజు సహాయముతో శిల్ప 


_ కళాఖండముల సేకరణ, ఆశ్నమాచార్యుల విగహములను వెలుగులోనికి 


తెచ్చి తిరుపతి దేవస్థానమువారిచే ఉత్సవములు జరిపించుట- మ్యూజియ 
మును ఏర్పాటు చేయుటకై [(పోత్సహించుట. 


1950 ఫ్మిబవరి 11: ఆంధ ఇతిహార పరిశోధక మండలి (రాజ 
మ హేఇదవరము) ఆధ్వర్యమున సన్మానము. 
1916 నుండి 1950 వరకు ఎడతెగకుండ రచనలు చేయుటతో పాటు 


ఆసిధారావతముగా యోగసాధనము, తన్మూలమున వ్యాధులనివారణము 
-ఆర సేవ. 


1950 ఆగను 29 మధ్యాహ్నము 12-80 గంటలకు నిర్యాణము. 
అ 


ల 


కొౌబ్యాలుం 


1 లఘుక్ళతులు 


bE 


10. 


మూన్నాళ్ల ముచ్చట: (ప. ము: 1922, |వకా; మణిమంజరి, తిరువలి 
క్కేణి, మదరాసు 1/8 (కాను, పుటలు: 32. 
దివ్య దర్శనము: భారతి, ఫి బవరి, మార్చి 1924. గం: రూ: 1954 
శ్రీ (పభాకర పరిశోధకమండలి, ముక్ష్యాల, కృష్టాజిల్లా, 1/8 [కౌను, 
పుటలు: 36 

కడుపుతీప్ప: వల; డిసెంబరు 1924, వు: 1-3, జనవరి 1926, 
ఆగస్టు 1925, పు: 66,67, సె ఫ్రెంబరు 1925, పు: 12-16. (గం: 
హా 1925 (కను సటలు రేల; 
కపోతకథః భారతి, నవంబరు 1925, పు: 22-28, డిసెంబరు 1925, 
పు: 189-194, ౮1౨: రూ: 1925, పుటలు: 2-28, ద్వి. ముః? 
విశ్వాసము: భారతి డిసెంబరు 1926, పు: 1-6, (గం: రూ: 1926, 
1/8 కాను, పుటలు: [5. 

చేష్టలు: భారతి, ఆర్టోబరు 1928, పు: 638-640, నవంబరు 
1028, పు; 171-773, గం: రూ: 1928, 1/8 కౌను, పుటలు: 16. 
శివరామ os బహాద్దరు జమీందారుగారి పట్టాభిషేక (ప్రశంస, గం, 
రూ: 1929, 1/8 'కౌను, పుటలు: 21 

చిన్ననాటి చేష్టలు-సీతాఫలము; భారతీ, నెపైంబరు 1940 
మ-తృథ్రీ; ఆం|ధపతిక, 1944, పుటలు: 60-64, 


ఆలవాటు: సరస్వతి. 


వేటూరి వాజ్మయ నూచిక రి 


11. 


స్తత కొల (ఆము) 


12. పూలవిందు (గేయకృతి-అము-అసమ[గము)' 
Il పద్యావళి 
1. నూతన వర్షము: ఆంధభారతి, 21-6-1911, పుట: 602. 
4 థీనివాస నిర్యాణము : కృష్ణాపత్రిక, 24-11-1911, పుట: 4, 
మణి మంజరి, ఆగస్టు 1981, పుట: 117 
త పంచ మజార్జి పట్టాభి షేక (ప్రశంస (ఈ పద్యముల చివర “శ్రీ వేటూరి 
(ప్రభాకర కాస్రీగారు, శతావధాని, చెన్నపట్టణము” ఆని | వానియున్న ది) 
సర న్యతి, డిసెంబరు 1911 
4. పరిణయాశీస్సు; ఆధునిక కవి జీవితములు అను హైమవతీ 
పరిణయము, 1916 పుట: 327. 
5. తిరపతి కవి స్మృతి పద్యములు: ఆంధప, తిక (సంవత్సరాది సంచికి) 
9-4-1921, పుటలు 209, 210. 
8. రాధాకృష్ణ నాటక [ప్రయోగ (ప్రశంస (కరప తం) 1-3-1924. 
"7.  చితనళ్లీయ నాటక ప్రయోగ _పశంస (కరష్యతం) 5-8-1924. 
8. మైలవరం బాలభారతీ నాటక సమాజ (ప్రళంన (కరవ తం) 11-8-1924 
9. ఆశంసనము: ఆంధప।తిక, 5-4-1924. 
10. ముద్దుబిడ్డడు: భారతి, జులై 1924, పుట: 76. 
11. గాంధషహాత్యుని ఉపవాసదీక్ష: ఆం(ధ్రప, తిక, 24-9-1924. 
12. భారతీ ప్రశంస: భారతి, జనవరి 1925, (మొదటి పుటలో) 
18. మప త్మునకు స్వాగతం: ఆంధప, తిక, 7-8-1925. 
14. థ్రీకాళహ స్తిశివరా తి: భారతి మార్చి 1925, పుట: 77. 
15. నీవే శరణమిక తం(డీ!: ఆంధ్రప,తిక, 21-5-1925, మణిమంజరి, 
ఫ్మిబవరి 1952, పూటలు:9గ్ర -96. 
16. 


తిరువతి వెంక టేళ్వర స్వామి. ఆం ధాభ్యుదయము, ఎపెల్‌ 1926. 


10 


17. 
15. 
19. 


20; 


21a 
22, 
25. 


24. 
25. 
26, 
21: 


29. 
30. 
31. 
లి 
లీల, 
84. 
లర్‌. 
86. 


మసన చెన్నప్ప 
శరణార్థి: సుభాషి, అక్షోబరు 1927, పు: 51,53. మణిమంజరి, 
ఫి బవరి 1982, పు; 1.3. 
కీ! శ చల్లపల్లి జమీశిదారుగారు: (తిలింగ, 16-7-1928, 
రాజరాజనరేం[ద (పశంస; కృష్టాప| తిక, 10--11--1928 & 
17-11-1928, (రాజరాజనరేం[ద పట్టాభి షేక సంచిక 1922) 
సూక్తినిధిః అభినవ తిక్కన (తుమ్మల సీతారామమూర్తి చౌదరి సన్మాన 
సంచిక) 12-7-1942. 
అమరావతీ శిల్పములు: భారతి, 1-1-1948, పుట: 442. 
స్వాతంత్య గీతాలు; మణిమంజరి, ఆగస్టు 1981, పుట: 76, 
జిజ్ఞాసువు: మణిమంజర్కి ఆగస్టు 1981, పుట. 111 
(కింది వానికి తేదీలు లభించవలసి యున్నది) 
ఆశీర్వచన నవరత్నములు 
తొయ్యలిబాసి దేశ సంచారము: సరస్వతి 
దక్షిణాంధ బాలకుడా! : దక్షిణాం ధ ప్యతిక, 
నాగతి: ఆం|ధి 
అభినందనము: 
ఆత్మేశ్వరా! : 
ఆశీర్యచనము: 
ఇల్లాలితో: 
కృతార్జుడు: 
గాంధీ వచ్చినప్పుడు: 
నానా: 
పెండి ముచ్చట: 


భోగరాజు పట్టాభి సీతారామయ్య: 


వేటూరి వాజ్మయ సూచిక | 11 


ఆనువాదములు 


7. 
38. 


39, 
40. 


4l 


42. 


గోవర్థన సప్తశతి; ఆంధ్రభారతి, ఫ్మిబవరి 1928, పుట: 86 

ఏణీ పంచకము; సరస్వతి, రుధిరోద్గారి, చైత్రము. 

తిరుప్పావై సప్తపదులు: 

గాథా స పళతి: పరిళోధన, అగస్టు, సెపైంబరు 1954, పుట: 56. 
భజగోవిందం: మణిమంజరి, ఫ్మిబవరి 1981, పుటలు: ర్‌175లి. 
సనత్సుజాతీయము: మణిమంజరి, ఫ్మిబవరి 1981, వుటలు; 80-686, 
(28 నుండి ౪6 వరకుగల ఖండికలు (పభాకర పరిశోధక మ:౭డలివారు 


సేకరించి భద్రపరచిన వాత పతులు ఆధారముగా గుర్తించినవి) 


4. 


రూపకాలు 


వా 
ఠి 


కర్ణభారము (భాసకృతికి తెనుగుసేత) ప్ర. ము: 1818, [పకా : కె, 
వెంకటశేషయ్య, మృదాసు. ద్వి*ము : 1956, [పకా : శ్రీ (పభాకర 
పరిశోధక మండలి, హైదరాబాదు, 1/8 కౌన్‌, పుటలు : 16 

మధ్యమ వ్యాయోగము (భాసకృతికి తెనుగు సేత) ప. ము: 1913, 
కె. వెంకటశేషయ్య, మృదాసు. 1/8 |క్రౌను, 24 

భగవదజ్జుకము (బోధాయనకృతిక తెనుగుసేత) భారతి, సెపైంబరు 
1924, పు : 46-53; అక్టో ఎరు 1924 పు : 88.40; నవంబరు 
1924, పు. 87-48; గం. రూ: ప. ము; 1924, (పకా: వేటూరి 
శంక్రరశా స్రీ, మణిమంజరి, తిరువలిక్కేణి, మ[దాసు, 1/8 కౌను, 83, 
వతీమా నాటకము (భాసకృతికి తెనుగు సేత) భారతి జులై 1927, 
పు: 2987: ఆగస్టు 1927 పు: 97-45: నెపైంబరు 1927 ప్ర: 49—- 
ర్‌2; అక్టోబరు 1927 పు: 68-85; డిసెంబరు 1927 పు: 2951; 
[గం రూ; [ప. ము: 1927; ద్వి. ము: 1934; తృ. ము 

మత్త విలాసము (మహేంద వి|క్రమవర్మ కృతికి తెనుగు సేత! చం; దిక= 
1984 (జనవరి సంచిక) [గం. రూ: (ప. ము: 1985, వేటూరి శంకర 
క్రి, మశణిమంజరి, డెమ్మీసై జు, పుటలు: 86. 

నాగానంవము (హర్ష కృతికి తెనుగు సేత) ప. చు: 1954 త్రీ 
|పభాకరశాన్రీ పరిశోధక మండలి, ముక్త్యాల. 1/8 కాను, 152 
(ఈ నాటకము వేటూరివారు రెండంకములు, దివాకర్ల వేంకటావధాని 


గారు మూడంకములు తెనిగించిరి ) 


గౌరీ కళ్యాణము (అము) మదరాసు రేడియో కేంద ప్రసారము _ 
222-1944. | 


స్‌ో 


9 
వచన రచనలం 


1 వచన (గ్రంథములు 


1. కనకాభిషేకము: (ప.ము: 1913 (పకా: కె వెంకట శేషయ్య మదరాసు 
1/8 కొను, పుటలు: ౨2. 

ల... శృంగార శ్రీనాథముః (ప. షు: 1923 1/8 కొను, పుటలు 327. 

8 శాసన విశేషములు: (ప. ము: 1924 (పకా: వావిళ్ల రామస్వామి 
శాస్తు)లు చెన్నపురి, |కౌను, పుటలు: 16. 

11 కథలు 

1. కామధేనువు కథ: (గం. రూ: 1914, 3. వెం కట శేషయ్యః డెమ్బీ సెజ 
పుటలు: 16. 

ఏ. కలికి చిలుక; భారతి, జూన్‌ 1924, పుటలు 100-107; మణిమంజరి, 
అగస్టు 1982, పుటలు: 185-140. 

ఎ. కరుణకము: భారతి, ఆగస్టు 1924, పుటలు: 123-132. 

hs 0 నత్త: ఆవంద వాహిని, 1.2-1920 వుటలు: 35-6); 1.3_1930 
పుటలు: 105-112. 

ర్‌, త కానందస్యామి: ఆనందవాహిని, 1.10.19890 ప్పటలు: 322—832 

6. బొంగరం-ఉంగరం: బాల, మార్చి 1946 పు: 67-౨. 

7, మనుమరాలు: బాల, జూన్‌ 1946, పు: 6667. 

8, కాకి పగ 

9, పల్ఫెటూరిబావ 

10. _సతీపూూభదము 


14 మసన చెన్నప్ప 


త్తి 
111 స్వయ చరి[త్ర 
(పజ్ఞాాపభాకరము; (ప, ము: 1951, యోగమి[త మండలి, మాసు; 
ద్వి. ము: 1976, శ్రీ (ప్రభాకర పరిశోధక మండలి, తిరుపతి 1/8 |కౌన్సు 156. 
11" అనువాదములు 


నీతినిధి: |ప, ముః 1926, ఆంధ [గంథమాల; ద్వి. ము: 1982 
వేటూరి (పభాకరశాస్రీ మెమోరియల్‌ |టస్టు, హైదరాబాదు, డెమ్మీ, పుటలు: 
4954-154. 


a) 


6 
వ్యానాలు 


సాహిత్య శాసన భాషా చారిత్రక వ్యాసాలు 
తాళప్యత గంథములు (సొ) కృష్ణా ప తిక, 10-1-1914. 


సి.పి. [బౌను దొరగారు ఉత్తర (పత్యుత్త రములు (సా ఆంధ 
పతిక, 1-6-1914. 


వసుచరిత్రము (సా) ఆంధప, తిక, 10-6-1914. 

ద్విపద కృతులు (సా) ఆం్యధ పత్రిక, 10-8-1914. 

సి.పి. (బవును వారి యుత రము (సా) ఆంధ్ర పృతిక, 11-9-1914. 
వనితల కవితలు (సా) ఆంధ్ర ప తిక, 31-8-1914; 14-0-1914. 
వాడుక భాష (సా) కృష్ణా పతిక, 12-9-1914. 

ఆంధ నాటక రచనము (సా) కృష్ణా పత్రిక, 28-9-1916. 

లవంగి (చ) కృష్ణా పృతిక, 14-10-1916. 

ఆంధ శబ్దానుశాసనము (సా) కృష్ణా ప|తిక, 16-12-1916. 
మధుర కవితలు (సా) కృష్ణా పతిక, 23-12 1916. 

చరితాంశము (చ) కృష్ణా ప[తిక, 23-12-1916. 

ఏనాదులు (చ) కృష్ణా స త్రిక, 18.1.1917. 

లక్షణ (గంథములు (సా) కృష్టా పతిక, 20.1.1917. 

మధుర గీతములు (సా) కృష్ణా పత్రిక, 10.3.1917. 


18 మసన చెన్నప్ప 


16. |గామ్య మీమాంస (భా) కృష్ణా పత్రిక, 318.1917. 

17. మధుర రచనలు (సా) కృష్ణా పృతిక, 21.4 1917. 

18. రాజులు- కవితలు (స్తా కృష్ణా ప|తిక, 21.419 7. 

18 |పబంధ రత్నాకరము (సా) కృష్ణో స్మత్‌క, 2.6. 1817. 

20. నాడీ [గంథములు (చ) కృష్ణా షృతిక, 6-10,1917; మణిమంజరి 
ఆగస్టు 1981 పుటలు: 119-122. 

21 ఆంధ కవుల చర్మిత--నన్నయ భట్టు (సా) కృష్టా ప తిక, 8.12.1917, 

+22. పభావతీ పద్యుమ్న వ్యాఖ్యా విమర్శనము (సా) కృష్టా పతిక, 
19 1.198; 16.89.1918; 11.5.1918; 

29 వాడుక భాష లేఖ (భా) తెలుగు (మాసనపతిక సెపెంబరు 1919, 

24 _ శివతత్వసారము (సా) ఆంధ ప్యతిక, 9.10.1919 

25. శంకర విజయ గాథ (సా; ఆంధ పషుతిక (సారస్వత అనుబంధం) 
20.1.1922. 

25. కృష్ణరాయడు-- పెద్దన (సా) ఆంధ పతిక, 28.1.1922 

27 (శ్రీకాకుళ మతము (చ ఆంధ పతిక (సారస్వత అనుబంధం) 
15 2.1922; 25.2.1922. 

28. సారంగధరుని కథ (చ) ఆంధ్ర పతి9క (సారస్వత అనుబంధం) 
$.5.1922 

29. బృహ్మశ్రీ గడిమింటి మంగశేశ్యర శాస్త్రులు (చ) తిలింగ, 
25.11 1922; 28.12.1922. 

80. [పాచీన సంస్కృత రూపకములు (సా) సరస్వతి, మార్చి 1828; 
ఎ. వెల్‌ 1923. 





+ఈ విషయముపై పది వ్యాసములు | వాసినట్టు శాస్తి గారు చెప్పు 
కొన్నారు. కాని అవి మూడు మాత్రమే కృష్ణా ప్యతికలో కనిపించు 
చున్నవి. చూ: మణిమంజరి, ఆగస్సు 1981 పుట:108 


వేటూరి -పాజ్ముయ సూచిక 2 : 17 


క. 
లీ2, + 
ల. 4 
34.4 
35.4 


86. 


37; 
ఏరి. 
39. 
40. 


41. 
42, 
48. 


44, 


45. 
46. 


47. 


జాయపసేనాని. సరన్వతి, ఆగస్టు 1923. 
విద్యానాథుడు -అగస్తుడు: సరస్వతి, సెపైంబరు 1928, 

విశ్వనాథక వి- నరసింహకవి: సరస్వతి, అక్టోబరు, నవంబరు 1923. 
చెన్నుభట్టు విశ్వేశ్వర కవిచం్యదుడు: సరస్వతి, నెపైంబరు 1924. 
పపపతి నాగనాథుడు-- గౌరన; సరస్వతి, అక్టోబరు. నవంబరు 1924. 
రెడ్డిరాజుల (పశంస-రెడ్డిరాణి (సచి[త మాసప తిక) అక్టోబరు 1928 
పు;8. 
సి.పి. (బౌను దొరగారు (చ) తింలింగ 15.12.1823 

నాటకకళ (సా) కళ, డిసెంబరు 1928, పుటలు: 201-208. 

ద్విపద భారతము (సా) రెడ్డిరాణి, జనవరి 1924, పుట : 103 
రెడ్డిరాజుల చర్మిత (చ) రెడ్డిరాణి, మార్చి 1924, 178-180. వృపిల్‌ 
1924, 209-212; సెపైంజరు 2924, 372; 


_ కొండవీడు కై ఫీయతు (చ) రెడ్డిరాణి, డిసెంబరు 1924, 121-128 


వేమన కాలము (చ) ఆంధ ప|తిక, 26.3.1925, 218-220. 
నారాయణ తీర్థులు (చ) భారతి, ' జూన్‌ ' 825; జూలై 1926, 147. 
148. 

“వినోద విమర్శనము” సర్వలక్షణ సార సంగ్రహము-విమర్శ (సా). 
భారతి, నవంబరు 1927, 41-46. 


శివయోగసారము ఆవతరణిక (సా) సుభాషి, నవంబరు 1927, 74-79. 


“వినోద విమర్శనము" స్నాన శబ్ద విచారము (భా) సుభాషి, డిసెంబరు 
1927. = — 

ఇమ్వాకులు (చ) భారతి, జనవరి 1928, 184141; బుద్ధజయం తి 
సంచిక, 1956, 48.54, mu 


+ తెలుగు దేశపు సంస్కృత కవులు అను పేరుతో 'సరస్వతి'లో 


.... వకటింపబడినవి, 


18 


48. 


49. 
ర్‌0, 


క్‌ 
ర్‌. 


54. 


మసన చెన్నప్ప 


పునగ్విమర్శనములు (నేపాళ చోళ శబ్దములు) (భా ) భారతి. మార్చి 
1928, 487 - 489. | 
“వినోదవిమర్శనము" (సా) భారతి, మార్చి 1928, 392-897. 

అనంత వర తామ శాననము (శా) ఆం(ధ్రప, తిక, మార్చి 1928, 
167180. 
విమర్శ విమర్శము (సారంగధర చరితను “కారి విమర్శ (సా) భారతి, 


- మే 1928, 810-814. 


(పాచీనాం్యధ కాసనములు (శా) భారతి, జూన్‌ 1928, 988-949, 
1928, 288-301. 

ఆహదనకర తామశాసనము (శా) భారతి, జులై 96-1106; ఆగస్టు 
1928, 286-301. 

అహదనః రళశాసనము (కలరా) భారతి, సెఫైంబరు. 1928, 
520-529. 
భార్రెస్‌ ఫిలిప్‌ బ్రౌను దొరగారు (చ) న. 1. 9.109020, 
ఏకమౌరు శాసనము (చ) రెడ్డిరాణి, ఫిబవరి 1929, 13. 
షష్టీసమాసము : త్రిలింగ, 8.4.1928, 

తెలుగు పలుకుబట్టు అ ) ఆనందవాహీని( అక్టోబరు 1930, 389.838. 
ns (పుట్టు పూర్వోత_ రాలు) (॥ ) భారతి, మే 1939, 
శ్రీనాథుని కాశీఖండము (న) Pe తిక, as 


31.7.1940. 
నన్నయకు పూర్వము ఆం ధభాష (భా) ఆం| దవ తిక, 28.89.1941 పు.8 
చాటువులు (చిత్ర కవితా రచనలు) (సా)ఆంధ్రవారవ|తిక 15.7 1942 


సాహిత్యం : అంధ్రప్రిక, 26.4,1948; మణిమంజరి, వీ బవరి 1982 
80.93. . 


వేటూరి వాజ్మయ సూచిక . 19 


ర్‌ కటట 


66, 
Ola 
62, 


09. 


a 


71. 


724 
78. 


74+ 


75+ 


fy 


«77. 
+78. 


79. 





క్నేతయ  అక్షరాక్షరమును పరమ (పమాణమే (సా) ఆంధ పాతిక, 
రల. 1944; 'స్కృతిపథంలో? | అను పేరుతో--మణిమంజరి, ఆగస్టు 


1001, 112-116, 
టుమీలు (చ) అం|ధప తిక్క, 2-4.1944. 


గాలిక భుర్లు (నిందావర్గం) (భా) ఆం య పత్రిక, 4.6.1944. 


ఏలపాటలు (తెలుగు నుడికార పు సొంపు) ఆంధప తిక, 
116-1944. : 
కాటమరాజుకథ చ) ఆంధపతిక, 16.6.1944, 24.86.1944; 
4.8.1944; ™ | 
మట్టకుమార అనంతరాజు : ఆంధపతిక, 29.7. 1945. 

ఉపలబ్ద, ఆము|డిత అక (గ్రంథములు (సా) భారతి, మే 1946 
411-418. యం య 

ఆం ధదేశపు జానపద గీతాలు : ప: ? 26.60.1947. 

నేటి తెలుగు=నోటితెలుగు (భా) ఆం[ధప|తిక, 1948, 808-304; 
మణిమంజరి, ఫ్మిబపరి. 1982, 4-7 ' £ 


తాళప త [గంథాలు (సా) వాణీ, 7₹.6. 1950. 


భాషా వికాసము (సా) పరిశోధన, ఆగస్టు- సె పైంబరు 1954, 2-5 


దేశ సాహితి సొంపు (సా) పరిశోధన, ఆగస్టు - సెపైంబరు, 1954, 


_ 22-24, సారస్వత వ్యాసములు(4-వ సంపుటము) ఆంధ ప్రదేశ్‌ సాహిత్య 


అకాడమీ |పచురణ, 1971, 1- 
కట్టు కథలు (సా) పరిశోధన, ఆగస్లు. నెపెంబరు 1954, 57-60. 
. క్‌ు (A) రు 


సజీవ రచన (సా) ఆం|ధభూమి, 81-68.1980; మణిమంజరి, ఫి[బవరి 
1982, 78— "ర; 


కళింగ దేశము ప్రాచీన [గంథముబు (స్యా మణిమంజరి, ఫి|బవరి 


1981, 10-18. 


+ రెడీయో వ్యాసములు. 


20 


మనన చెన్నప్ప 


+80. ఆస్థాన కవి నిర్యాణము : మణిమంజరి, ఆగస్టు 1881, 150, 151... 


401 జ్ఞాపకాలు : మణిమంజరి, ఫిబవరి 1882, 86-89. 


+82, జ్ఞాన సంపద : మణిమంజరి, ఆగస్టు 1982, 149-152. 


83. నీతి ద్విషస్టిక (ఉపోద్ధాతము) మణిమంజరి, ఆగస్టు 1982, 158.158.. 


b ఇతరములు 


1, 
2 


3 
4+ 


14. 
15. 


ఎజ్జగడ్డ వారి పోరాటము; కృష్ణా పృత్రిక, 7.4.191] 


కృష్ణ వరదలు--ఘోర విపత్తు? కృష్ణాపతిక, 2.8. 1912 

పెద్దక పల్లి వృతాంత ము; కృష్టా పతిక, 2.8.1912 
కృష్ణరాయల పత్నులు: ఆం[ధప। తిక, 15.12.1914. 
తంజావూరి రాజుల వి|గహములు: ఆం(ధప। తిక, 10.9 1919. 


“ప్రాలీన వస్త్ర పరిశ్రమః (త్రిలింగ, 27.65.1912; ఆంధప త్రిక 


27.2.1944. 


'వృజూయు ర్వెదము: తిలింగ, 26.8.1912. 


సుభోజనముః సరస్వతి, ఫ్మిబవరి 4929. 
జయంతి కామేశము పంతులుగారు: ఆం|ధస। తిక, ఎ_పెల్‌ 1925... 


పాటలీ పుష్పము (పొదిరి చెట్టు): భారతి, జులై 1928. 


క పూర్వకాలపు పల్లెిటూప్ల: ఆనందవాపొని, 1.818080. 


ఈశ్వర క రుణామృతము: ఆం ధప[తిక, 1771940 

హైదరు చరిత: ఆం[ధప్మతిక, 18.2.1944; 6.8. 1944; తి1.8ి. 1944; 
12 5.1944. 
తల టోపీ తురుష్కుల నుంచి వచ్చిందా? ఆంధప।(తీక, బి72. 1944. 
ఆమె పరమ [పాష్యము గాంధిగారి అంతరాత్మయే; ఆంధప తిక, 
5 3.1944. 





4 రేడియో వ్యాసములు. 


వక్‌ 


సాక 


16. 
17. 


18. 


19. 


20. 
21, 
22, 
23. 


27. 


28. 


Ye 


«30. 


81. 
32. 


33. 


వెస్ట్‌ 
క! 
తీ 4 


వేటూరి వాజ్మయ నూచిక 21 


టౌను జాబు (బౌనుకు వాసిశ. ఉత్తరము) తిలింగ, 12.8 1944. 


ఉదయగిరి జాగీరుదారు చరిత ES రికార్డులనుంచి) ఆం|ధప| తిక, 
మార్చి 1944. 


భు క్రిప త్రి ఆం(ధ్రవ తిక, 16.4 1944, 

(బౌను దొరనాటి దయ్యాల వృత్తాంతము: త్రిలింగ, 23.4. 1944, 
ముఖస్తుతికి ఏవగింపు: (తిలింగ, 21.65.1944. 

ఒరెతుల కష్టా -కన్యకా విక్రయం, ఆంధ్రపత్రిక, 29 5.1944, 
వేంచేసినారు: ఆం[ధప,తిక, 20 8.1944, 


పుష్పగి) నేత యాత వృత్తాంతము (లోకల్‌ రికార్డు లనుంచి) ఆంధ్ర 
ప తిక, 24.9.1944; 8.10.1944. 
దళవాయి సాంబయ్య: ఆంధప, తిక, 22.10. 1944. 


| ఆనంద గజపతి బాల్యంలో: అంధప్యతిక, 29.10.1944. 


సామాన్య వనితా శాపం (లోకల్‌ వం) ఆంధప, తిక? 
12.11.1944. 


కాకతి ప ఘనత; ఆం|ధప(తిక, 31.12. oat 
వెంక టవతిరాయలు: ఆం|ధప (తిక, 30౧.4. 1945. 


(పార్థనము: ఆం|ధవ; తిక, 7.10.1946. 


భవభూతి అడుగుజాడల్లో బాపూజీ: ఆం|ధవ త్రిక, 21.1. 1946. 
దేశావృతమైన దుర్భిక్ష మహావోఖం: ఆం।ధప|తిక, 17.2.1946. 


సర్మకాలాలకూ, సమస్త మానవ జాతికీ బాపూజీ సందేశం శిరోధార్యం: 
ఆంధ(ప్రభ, 12.2.1948. 


స్వాతం్యత్య దినోత్సవము: మణిమంజరి, ఆగస్టు 1981. 
దాశారము జ _త్తర్వు గంట; ఖారతి.. హ్‌ 





“చూడుము: నవ్య సాహిత్య పరిషత్తు-ఉప(క మోపన్యాసము: మణిమంబరి,. 


_ఫిబవరి 1982, పుటలు: టమ 


7 
ప 


ఎప్పు డెప త తికలలోను, రేడియోలోను |వకటితములు; అ|పకటిత 
ములునగు (పభాకరుల వ్యాసాలు సంకలనము చేయబడినవి. శౌ స్రీగారి వ్యాసము 
లిట్టు సంకలన రూపమున వెల్వడుట “తెలుగు మెటుగులు” తోడనే ఆరంభ 
మెనది, “మీగడ తజకలు” “సింహావలోకనము” ఈ వరుసలో వెల్వడి నవే, 


RB 


1. తెలుగు మెబజుగులు 
[ప.ము: 1948, waited: ద్వి ము....; తృము: 1960, శ్రీ 
[ప్రభాకర పరిశోధక మండలి, హైదరాబాదు, 1/8 (కౌను, 208 
ఈ సంపుటములోని వ్యాసాలు: . 
1. తెలుగుదనము: తెలుగు సం పదాయము 
2. _ఆంధభాషావతారము: భారతి, ఆగస్టు 1928, పు: 177181 
3. ఆంధకల్ప వృక్షము; భారతి, జూ లై 1948, 62-64. 
4. (పాచీన (గంథమల పలుకుబడికి మనపై చెల్లుబడి: 
ఆంధప తిక, 8-9-1950. 
ర. తెనుగు తేటదనము: భారతి, క 1941. 
6. ఆం|ధ్రకవిత- పురాణయుగము:. 


7 ఆంధక విత. పీబంధ యుగము: Journal" of Sri Venkates- 
wara Oriental ee 1949 ?, 17-40. 
8. ఆరసున్న : భారతి, మ 19828, 175.778, 


9. వింత నిఘంటువులు : ఐం భారతి, వీ[పెల్‌ 1940. 


10. (గంథ Hees The Annals of Sri Venkateswara Oriental 
Institutes సం॥..., 108—118, 

11. అవీ-ఇవీ : భారతి, నవంబరు 1988. . 

12. తెలుగున |పథమావిభ క్రి “ం డు ఎట్లు పుట్టినది? : భారతి, ఏపెల్‌ 
1929, 475—477. 

18. ఎలా వెగ్గడ రామాయణము : భారతి, జూన్‌ 1038; రెడ్డి సంచిక 
1947, 392418. 

14. కవితా పారమ్యము (కవిరాజ హంసల కవితా పారమ్యము) ఆం(ధప| తిక, 
26-12.1943. 

1క. ఆంధ లిపి-సంస్కారము : భారతి, వ్యపెల్‌ 1928, 590-598. 

న. మీగడత అకలు: 
(ప్ర. ము: 1951, శ్రీ పభాకర పరిశోధక మండలి, తిరుపతి, 1/8 

[కౌను, 282, 

(ఈ సంపుటములోని అ 

1. సాతవాహనులు: జయంతి, 1930. 

2. శివ కవులు: 

3... పండితారాధ్య చరిత్రము: 

4. ' వేములవాడ భీమకవి (రేడియో (పనంగం, మృదాను. 20-0- 1941. 

ర్‌. (పాబీనాం| ధ వచన కావ్యములు : ఆంధ సాహిత్య పరవ (క 

6. భాగవతము: సరస్వతి, 1924. 

7. మధుర కవితలు: కృష్ణా పత్రిక, 18-6-1917. 

8. కృష్ణరాయల విద్యాగోష్టులు.: భారతి, ఏ_పెల్‌ 1925, 65-69. 

9. ఉద్భటారాధ్య చరి|త్రము : భారతి, మే 19256, 80-89. 

10. మను చరిత : : 

11. దక్షిణ దేశము న నందలి ఆంధ వాజ్మయము: భారతి, జనవరి 1949, 


వేటూరి వాజ్మయ సూచిక 23 


_ 846-359. 


24 


2. 


13. 


14. 


15, 


మసన చెన్నప్ప 


కొలచెలమవారు : ఆంధ పతిక (సంవత్సరాది సంచిక) 10-5-1922, 
188186. 


త్యాగరాజు (యో గివర్యుల కవితారీతులు-త్యాగయ్య) 
ఆం'ధ భాషావతారము : భారతి, ఆగస్టు 1928, 177-181. 


వాజ్మయ పరిణామము ; భాంతి, మే 1924, 1-4. 


తి. సింహావలోకనము : 


వ.ము:?; ద్వి. ము: 155, శ్రీ పభాశర పరిశోధక మండలి, 


హైదరాబాదు, 1/8 |క్రాను, 199. 


(ఈ సంపుటములోని వ్యాసాలు) 


నన్నయ్యకు పూర్వపు ఛందస్సు: రాజరాజ నరేంద్ర పట్టాభిషేక 


సంచిక, 1822. 
రంగనాథ రామాయణము: 


తెలుగు కవితలోని దేసితనము : 


రెడ్డి రాజులు == ఆంధ భాషా సేవ ; 'హెదరాబాదాం[ధ సాహిత్య మ 
పరిషత్చతిక, ఏపెల్‌ 1946, 9-95; రెడ్డి సంచిక, ఆగస్టు 1947, 
414-480. 


వచన రచన-తాళ్ళపాకవారు : క్‌(పీఠక “శ్రీ వేంక'టేశ్యర వచనములు” . 
తిరుమల తిరుపతి దేవస్థాన ము దణము 1945) | 
హర విలానము (పీఠక-గహర విలాసము" వావిళ్ళవారి ము'దణము 
1920) 

మను చరితము. 


శతావధాని వేంకటళాన్తి.. 


8 
రీ ద్రిక్రల్రు - వ్యాఖ్యలు - సమీక్షలు - 


0 ంథపరిష ౧రణలు 


కీరికలుః: 


1. 


తంజావూరి ఆంధ రాజుల చర్మిత (కర్త: 9) (ప్ర. ముః 1914, పు: 
1-48. 


(ప్రబంధ రత్నావళి (సంపా: వేటూరి (పభాక రళాన్త్ర) (ప, ము: 1918; 
ద్వి. ము: 1876 |పభాకర పరిశోధక మండలి, హైదరాబాదు, 
పు: 9-౩2. 


అప్పన చారుచర్య (కవి మంత్రి అప్పన) (ప. ము: 1922, చూడుము: 
చారు చర్య గంథే విమర్శనము, ఆంధ పృతిక, 12.1_1923. 
భగవద్ధ్యాన ముక్రావళి ((్రీకాకుళ శ్రీహరి శతకము - శ్రీ పోలిపెద్ది 
వెంకటరామళర్మ) (ప్ర: ము: 1928. చూడుము. శ్రీకాకుళ కేతము, 
వ్యాసాలు. 

భగ పదజ్జుకము (బోధయనుడు) [నంస్కృతము తెలుగు | (ప. ము: 
1924. చూడుము: రూపకాలు. 

ఉదృటారాధ్య చరిత్రము (తెనాలి రామలింగ కవి) (ప. ము: 1925 
సరస్వతీ (గంథమాల పు: 1-18. చూ: మీగడ తబకలు, 
మనుచరి[త (ఆల్రసాని పెద్దన) ప. ము : 1926, వావిళ్ళ రామస్వామి 
ఆండ్‌ సన్స్‌, మదరాసు పు; 1-27. చూ: సింహావలోకనము. 


26 


10. 


11. 


12. 


18. 


14. 


17. 
18, 


10, 


మసన చెన్నప్ప 
[పతిమా నాటకము (భాసకృతికి శాస్త్రిగారి తెనుగుసేత) (ప. ము: 1927; 
ద్వి.ము; 1934; తృ, ము: ?% చూ: భారతి, డిసెంబరు 1027, పు: 
4951 
బసవ పురాణము (పాల్కురికి సోమనాథుడు) ప౦ఏ.ము:; 1927, ఆంధ) 
గ 9౦థమాల, 1-129 
బసవోదాహరణము (పాలురికి సోమనాథుడు) |ప.ముః 1927. చ్యూ 
భారతి, ఫిబవరి 1923, పు: 30-803. 
సీతద్విషమష్టికా (శ్రీసుందర పాండ్య విరచితము) (సంస్కృతము) _ప.ము 
1928, (ప.కా: కె, మార్మ్క._ండేయశర్శ్మ, ద్వి.ము: 1981, సురభారతీ 
సమితి, హోదరాబాదు. 
[క్రీడాభిరామము (శ్రీనాథుడు) ప. ము: 1926.ద్వి.ము: 1852; తృ-ము 
1960, |పభాకర పరిశోధక మండలి, హైదరాబాదు, పుః 1-184. 
బాలభాష (సంపా: వేప.శా) 1980, చూ: “ముగ్ధమధుర వాజ్మ యము” 
పకకే 
ఉత్తర హరివంశము (నాచన సోమన) ప్ర.ముః 1086, వావిళ్ళ ముదణ 
పు: 16. 
వారవిలాసము (శ్రీనాథుడు) |ప.ముః 1988, ఆనంద ముదణాలయము 
పు: 1-32. చూ: సింహావలోకనము 
న్నుగ్రీవ విజయము (కందుకూరి రుద్రకవి) (పము: 1889 చూ; “మధుర 
కవితలు'- మీగడ తణకలు. 
భారతీ శతకము (గిడుగు వేంకట సీతాపతి) (ప్ర.ముః 1989, నవ్య 
సాహిత్య పరిషత్తు, గుంటూరు, వు; కేలా ర్రీం 
మొయిలు రాయబారము (తిపురాన వేంకట సూర్యపసాదరావు) 
(ప.ము: 1940, వావిళ్ళ ముదణ, పు; 1-22. 
గోవింద రామాయణము (ఆత్మకూరి గోవిందాచార్యులు) (ప.ము: 1942, 
పట్టాభిరామ (ప్రచురణ, ఏలూరు, పు: 1-6. 


వేటూరి వాజ్మయ సూచిక 27 


20. ఆం|ధ రచయితలు (మధునాపంతుల సత్యనారాయణశా స్రీ) (ప. ము: 
1944, సరన్వతీ [గంథమండ లి, పు:-- 

21. థ్రీ వేంకటేశ్వర వచనములు (తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు) 
(ప.ముః 1945, తిరుమల తిరుపతి దేవస్థాన ముద్రణ, చూ: వచన 
రచన-- తాళ్ళపాకవారు- సింహావలోకనము. 

22. శృంగార కీర్తనములు (అన్నమాచార్యులు) [ప.ము: 1947, తిరుమల 
తిరుపతి దేవస్థాన ముదణ. 

@ 

28. ఢీ వేంక టేశ్వర లఘుకృతులు (సంపా: వే.ప.) (ప.ము: 1948, 
తిరుమల తిరుపతి దేవస్థాన ముదణ. 

24. అన్నమాచార్య చరిత (తాళ్ళపాక చిన తిరువేంగళనాథుడు) ' _ప.ము: 
1949, తిరుమల తిరుపతి దేవస్థాన ము[దణ, పు: 1-188 

25. శృంగారామరుకము (తాళ్ళపాక తిరువెంగళప్ప) |ప.ముః 1949, తిరు 
మల తిరుపతి దేవస్థాన ముద్రణ, పు: 1, 2 

26. ధనుర్విద్యావిలాసము (కృష్ణమాచార్యులు) (ప.ము: 1949, మ దాను 
గవర్నమెంటు ఓరియంటల్‌ సీరిస్‌- 12, పుః 1-45. 

27. సుభదా కల్యాణము (తాళ్ళపాక తిమ్మక్క) _ప.ము: 1950, తిరుమల. 
తిరుపతి దేవస్థాన ముదణ, పు: 1.9. 

28. తిరుప్పావై -సవ్రపదులు (శ్రీ ఆండాళ్‌ దేవి) ప. ము: 1960, తిరుమల 
తిరుపతి దేవస్థాన ముద్రణ, పు: 1-8, 

29, ఆంధకామందకము (జొక్కరాజు వెంకటకవి) (ప. ము: 1950, 
తంజావూరు సర స్వతీమ హల్‌ [గంథమాల--14. 

వ్యాఖ్యలు :- 

1. నన్నెచోడ కుమారసంభవము. 

2. 


ఉత ర హరివంశము (నాచనసోమన) 


28 


మసన చెన్నప్ప 


సమీక్షలు ;- 


1. 


రాణా పతాపసింహ చరిత్ర (దుర్భాక రాజశేఖర శతావధాని) 


(గంథ పరిష్కరణలు :. 


అన్నే 
Uy 


69 


రా రాజ అటుగా 


తంజావూరి ఆంధ రాజుల చరి|త-1914. 
అప్పన చారుచర్య- 1922. 
ఉదృటారాధ్య చరిత్ర--19 25, 
మనుచరి త - 1926 

బసవ పురాణము--1927. 
బసవోదాహరణము--1927, 

నీత్రి ద్విషష్టి కా (సంస్కృతము) 1925. 
క్రీడాభిరామము 1928, 

బాలభాష 1980, 

ఉత్తర హరివంళము-1937, 
హరవిలాసము-- 1989, 

నుగీవ విజయము 1989, 

రంగనాథ రామాయణము 1942. 
వేంక టేశ్వర వచనములు-- 1945. 
అన్నమాచార్య సంకీర్త నలు Iv ఈ V-19439. 
ఆన్నమాచార్య చరి త-1949. | 
ధనుర్విద్యా విలాసము--1949. 
శృంగారామరుక ము-- 1949, 

ఆం|ధ కామందకము-- 1950, 
కాటమరాజు కథా 1950. 

సుభదా కళ్యాణము_. 1860, 
హరసంగహ గణితము--1950. 


3. 


9 
సంకలన గ్రంథాలు 


చాటుపద్య మణిమంజరి: (పథమ భాగము) ప. ము: 1914; ద్వి. ము: 
1920; తృ. ము: 1924, వావిళ్ల రామస్వామి ఆండ్‌ సన్స్‌, చెన్నపురి: 
1/8 కాను (ద్వితీయ భాగము) ప, 'ముః 19225 ద్వి. ముః 1902, 
[ప్రభాకర పరిశోధక మండలీ, ముక్స్యాల, డెమ్మీసైజు, పుటలు: 860. 


[ప్రబంధ రత్నావళి: ప. ముః 1918; ద్వి. ము: 1976, (ప్రభాకర 
పరిశోధక మండలి, హైదరాబాదు, డెమ్మ నైజుః పుటలు: 210. 
ఆం(ధదేశ వర్ణనము: ఆం ధభారతి, నెపైంబరు 1928; ఆక్టోబరు 1928, 
(గం, దూ 406 ౧02౪ 

బాలభాష: భారతి, 1980; గం. రూ; వ. ము: ఆర్య(శ్రీ _పచురణాల 
యము, మదరాసు. 

శ్ర) వేంక చేశ్వర లఘుకృతులుః ప. ము; 1948, తిరుమల తిరుపతి 
దేవస్థానము, డెమ్మీనై జు, పుటలు: 191. | 

శ్రీ వేంకటేశ్వర స్తుతి రత్నమాల: (ప్ర, ము: 1951, తిరుమల తిరుపతి 
దేవస్థానము, డెమ్మీనై జు, వుటలు: 75, 

గాందీ రామాయణము (అసమగము) మణిమంజరి, ఏ|బవరి 1981, 
పు: 63-66; ఆగస్టు 1981, పు: 162, 163. 

లక్షణోద్ధారము (అనమ్యగ్రము) 

శాసన సంకలనము (అసమగము) 


10 
ఉపన్యాసాలు - రెడియో| పసంగాలు 


ఉపన్యాసాలు : 
1. “నన్నయకు పూర్వము ఆంధ భాష''-తిరుపతి, 97.2. 1944, 


షతికా [వకటన (ఆంధ పతిక) 28_2.1944. 

“నవ్యసాహిత్య పరిషత్తు-..ఉప క్ర మోపన్యాసము “ము కాల, S_1..1946 
ప|తికా (పకటన (ఆంధప తిక) 6-1-1946; (ఆంధ పభ) 
8-1-1946; వ్యాస రూపము వ“ పతిభ” (నవ్యసాహిత్య పరిషత్చ త్రిక) 
జనవరి 1946, పు: 22.46; “మణిమంజరి?'(వాజ్మయ యోగపరిశోధన 
పతిక) ఫే|బవరి 1982, వు: 8-24. 

| ఈ ఉపన్యాసము పుస్రక రూవమున కూడ (పచురింపబడినది, | 
“విజ్ఞాన నభ” తిరుపతి, పృతికా పకటన (ఆంధ్రప తిక) 17-2-1946 
“యోగము-విశ్య చైతన్యము” (1) తిరుపతి, 13-12-1946; 
వ్యానరూపము: మణిమంజరి, ఖ[బవరి 1981, వు: 60.62, 
'"అనుభూతి-స మన్వయము”' (2) వ్యాసరూపము : మణీమంజరి, 

ఆగస్టు 1981, పుటః 161. 


“స్యాతం| త్య దినోత్సవము” తిరుపతి, 15-8-1947; మణిమంజరి, 
ఫిబ్రవరి 1981, పుట: 00. 


“శ్రీ త్యాగ బహ్మోత్సవ మండప (పవేశోపన్యాసము”” తిరుపతి, 
13-4-1949; మణిమంజరి, ఫబవరి 1981, పు: 78-79. 


“శరీరాన్ని పరికోరించగా తేరిన పరమార్ధమే పరమాత్మ” ముక్త్యాల 
విరి 5-! 49 ప్మతికా [పకటన (ఆంధష్మతిక) 861949. 


వేటూరి వాజ్మయ సూచిక వే 


6. 


9: 


శ్రీనాథ జయంతి : రాజమహేం దవర ము; ప'తికా (పకటనము 
(ఆం|ధప|తిక) 16-2-1950. 


రెడ్డిరాజులు- ఆంధ్ర భాషాసేవ: చూ: సింహావలోకనము, పు: 53-89. 


రేడియో (పనంగాలు వి 


కేం 
2 


11. 


12, 


18. 
14. 


“శ్రీనాథ కవి” మదూసు రేడియో కేంద్రము, 23-11-1940. 


“తెనుగు తేటదనము" మ. రే. కేం. 25-1-1941. 
చూ; తెలుగు మెలుగులు, పు: 37-44. 


“శ్రీనాథుని సింహాచలపు ముచ్చట్లు” మ. రే. కేం. 12-8-1941. 


“రీమకమి” మ* రే. కేం. 20-8-1941, చూ; “వేములవాడ భీమకవి" 
మీగడ తఆఅకలు, పు: 40-4. 


“జానపద వాజ్మ్యయము” మ. రే. క్రేం 15-11-1941. 


“గార క ఖాంణం”” (సంగీత రూపకము) మ, రే, కేం. 22.2-1944, 
చూ: రూపకాలు. 


“ఏల ఫాటలు--తెలుగు నుడికారపు సొంపు” మ. రే. కేం. 11-60-1944. 
ఆంధప, తిక 11-6.1944 చూ: వ్యాసాలు. 


“ఆం ధమహాభారతము- పదలాలిత్యము”” మరే, కేం 4-7-1944. 
“ఆం ధమహ భారత ము- సీతినిధి” మ రే.కెం, 29-8-1944. 
*“ఆం ధ మహాభారత ము భావగాంభీర్యము” మ. రే. కేం... 1944, 


“శలుగు దనము-ా సం్రపదాయము” మ.రే.కేం 2-85-1945. చూ; 
తెలుగు మెజుగులు, * 


*దేశ సాహితి సొంపు - వీరపదాలూ మరే.కేం. 8-9-1945; పరి 
కోధన- ఆగస్టు సెప్టెంబరు 1954, పు: 22—24. 
“మహనీయ కవి తయంా నన్నయ” మ.రే.కేం. 28-11-1946, 


“ఆం[ధదేళ ములోని జానపద గీతాలు = పల్లెటూళ్ళ పాటలు” మరే,కేం 
26--6_ 1947 


82 


194 
16. 


tr 


12. 


27. 
28. 


మసన చెన్నప్ప 


“కాహ్రూబీ నిర్యాణం '' మ*రే, కేం. 8-2-1948. 

“వునుచరి! తలా కథారసొచిత్యం” మ,రే. కేం. 1948, చూ: మీగడ 
తజకలు 

“ఏడీ సజీవ రచని” (సాహిత్యగోష్టి) విజయవాడ రేడియో కేందము, 
1949. చూ: “సజీవ రచని మణిమంజరి, ఫ్మిబవరి 1982, పు: 
73-76. 

“* పానీన తాళప[తాలుపి” వి. రే. కేం. 7-6-1050 చూ: ''ఠతాళష్యత 
[గంథాలు*" వాణీ, 7-6-1950. 

“ఆం[ధకవిత-- [ప్రబంధయుగము ” మ,రే.కేం, చూ; తెలుగు మెలుగులు 
“ఆస్థాన కవి నిర్యాణము” మ రే.కేం. చూ: మణిమంజరి, ఆగస్టు 1981 
ప్ర: 150, 151. 

“కట్టు కథలు”... చూ: పరిశోధన ఆగస్టు సెపైంబరు 1954, పు: 157 
60 

“జ్ఞాన సంపద'' మ,రే.కేం.... చూ: మణిమంజరి, ఆగస్టు 1982, పు: 
[49.152 

““జ్ఞాపకాలు". మ రే.కేం? చూః మణిమంజరి, ఫ!బవరి 1982, పు; 
8689 

“త్రాళ్ళపాకవారి సంకీ రనలు” 

“పబంధాల పలుకుబడి మనలో పాతుకుపోయింది?” 

“భాషావికాసము” మ.రే.కేం. చూ: పరిశోధన, ఆగస్టు/ సెప్టెంబరు 1954 
పు 2-5 క 

“భృంగ పంచకం” 

సాహిత్యం మ.రే.కేం. చూ: మణిమంజరి, ఫ్రిబవరి 1982,పు: 80-88 


11 
అనువాదాలు (|పభాకరుల రచనలకు) 
ఆంగ్లము 


మణిమంజ9 ఫి|బవరి 1981లో (వచురింపబడిన వి వ 


The Mahatma ఏ Tr-Veturi Anjaneyulu 1-7. 
Appeal: Tr—?, 8-13, 
Correspondence : Tr—?, 14-16. 


Pragna Prabhakaram : Tr— Dr. V. Ananda Murthy, 
Feb. 1981, 49-57; Aug. 1981, 78-82: Feb. 1982, 1-4: 
Aug. 1982, 60-63; 


మణిమంజరి, ఆగస్టు 1981లో _పచురింపబడినవి :_ 


ISTE 


15, Satavahanas were they Andhras? Tr—B. V. Krishna 
Rao, 59-65. 


6. Sound advice: Tr—V. Anjaneyulu, 70-77. 


7. Biography of Srinath (Sringara Srinathamy) Tr — V. 
Anjaneyulu, 87-94 & Manimanjari, Feb. 1982, 10-20, 
Aug. 1982, 64-74. 

8. Mother (Kaduputeepu — Verses 6 &7- 1924) 

Tr — V. Anjaneyulu, 96. 

9. Reminiscences : Tr — Veturi Sriharsha, Manimanjari; 
Feb, 1982, 21-24. 

240, Ikshvakus and their origin: Tr—?, Manimanjari, 
Aug. 1982, 45-50. 

41, Acharya Nagarjuna: Tr —?, Manimanjari, Aug. 
1982, 51-52. 

1 “Journal of Andhra Research Society” 1930 
Vol IV Paris I & Ill. 

2 Bharathi, January 1928; Buddha Jayanti Souvenir, 
1956. 

3 Bharathi, January 1945, 


CX 


sl 


Ca 
* 


12 


పభాకర వాజ్యయ విమర్శనము 


(గౌంథిక భాష = ఒక (పత్యు త్రరము : శ్రీ ఉండవల్లి నాగభూషణం, 
ఆం్రప[ిక, 5-10-1914 & 6-10-1914, 

జారవహోరిక భాషా సం, పదాయము = (పభాకరశాన్రీ (పత్యు త్రరము 3 
శ్రీ ఉండవల్లి నాగభూషణం, 

ఆంధప తిక్క 10-10-1914, 

నాడీ [గంథములు 1 డీ) పంచాగ్నుల దక్షిణామూర్తి, 

కృష్ణావ తిక, 8-11_1917. 

సారంగధరుడు : (థ్రీ బురా శేషగిరిరావు, 

కృష్ణాప। తిక, 5-5-1928. 

మూన్నాళ్ళ ముచ్చట ఫ్‌ శ్రీ ఆండ్‌ శేషగిరిరావు, 

భారతి, సెపైంబరు 1924. 

శృంగార శ్రీనాథం : శ్రీరంగం సోమెళ్వరశాన్రి, 

ఆం(ధప తిక, (సారస్వతానుబంధం) 15-89-1924, 

ఆం(ధపతిమా నాటకము : (శ్రీపాద కృష్ణమూర్తిశాన్రి 

వ జాయుధము, మార్చి 1995, క్రి, 4. 

కొలచెలమవారు = మల్లినాథసూరి : శ్రీ కొలచెలమ కృష్ణసోమయాజి, 
ఆంధాభ్యుదయము, ఏపిల్‌ 1927; 17-24, 


నర్వలక్షణ సారసం[గహూము క డ్రీ నడకుదుటి వీరరాజుపంతులు, 
భారతి, ఆగస్టు 1927; 917, 


(ప్రభాకర వాజ్మయ విమర్శనము 


10. చేమకూరవాని సారంగధర చరి తము : శ్రీ తాపీ ధర్మారావు, 
భారతి, ఏపిల్‌ 1928, 540-548. 


11. ఆం|ధలిపి లా సంస్కారము : శ్రీ పొ, ల, నారాయణరావు, 
భారతి, మే 1928. 


19. సారంగధర వ్యాథాక్టినము : శ్రీ తాపీ ధర్మారావు, 
భారతి, ఆగస్టు 1928, 818820. 

13, వినోద విమర్శ పరామర్శము : శ్రీపాద లక్షీ ,పతికాస్రి, 
భారతి, మే 1928, 692695. 

14 పునర్విమర్శనమునకు (పతుత్థానము : థ్రీ తాపీ ధర్మారావు, 
భారతి, మే 1928, 805.808. 


15. ఆంధలిపి సంస్కార ఖండనము (సంస్కార మనా వళ్యక ము) క 
థ్రీ మరికాల శ్రీపతి, (తిలింగ, 1-8-1928. 

16. అహదనకరళశాసనము ! శ్రీ మల్పంపల్లి సోమశేఖరశర్శ్మ, 
భారతి, అక్టోబరు 1928, 661-665. 

a షష్టీ సమాసము : శ్రీ తుమ్మల సీతారామమూ శ్రి చౌదరి, 
ఆం|ధప|తిక, వ0--10-1925. 

18. షష్టీ సమాసము : శ్రీ చందాభట్ట రామమూర్తి, 
ఆం|ధప, తిక, 1-11-1925, |తీలింగ, 18-5-1929. 

10. డ్రీడాభిరామ కర్హ్భృత్వము : ఢీ) బండారు తమ్మయ్య, 
భారతి, ఏపిల్‌ 1982, 721-781. 

20. ఆంధలిపిసంస్కారము : శ్రీ సూరి రామసుబ్బరా యకా స్త్రీ, 
భారతి, జూన్‌ 1932. 897-901. 

91, ఆంధ్రచ్భందో విశేషములు : శ్రీ టి. రామచం।|దాచార్యులు, 
భారతి, సెపైంబరు 1935, 882886, 

౨౨,  ఎసగు-ఒసగు : శ్రీ టి. రామచం(దాచార్యులు, 
భారతి, డిసెంబరు 1985, 881-554. 


(లి 


hy) 


BY) 


Ot 


fn 


C9 
Uw) 


మసన చెన్నప్ప 


వ_ప్పపదులు : శ్రీ బులుసు వెంకటరమణయ్య, 

ధార తి, మార్చి 1985; 

పీరు ః (శ్రీ) ముడుంబై కృష్ణాచార్యులు, 

కృష్ణాపతిక, 17-5-1941. 

లవంగ కథ : శ్రీ వేలూరి శివరామశాొన్రి, 

డిం ధప(త్రిక, ల! మ, 

కర్యారి - కనుమారి : శ్రీ వోలేటి వెంక టసుబ్బ రామా స్త్రి, 

ఆం ధపతీక, 25-9-1944 & 80-4-1944. 

కర్మారి - కనుమారి ; శ్రీ ఎన్‌. వి. నారాయణరావు, 

ఆంధప; తిక, 9-4-1944 

(శ్రీ తాళ్ళపాక ఆ న్నమాచార్యోత్సవము (కరప్మతము) : 

(ప్రచు : తిరుమల తిరుపతి దేవస్థానము, 1949 

శ్రీ వేటూరివారి తెలుగు మెటు ఏలు : శ్రీ నండూరి సూరపరాజు, 
ఆంధ |పతిభ, 5-9-1550; (తిలింగ, 18-9-1950, పు: రి. 
(శ్రి వేటూరి [పభాకంశొ త్రి : : శ్రీ మధునాపంతుల సత్యనారాయణశా స్త్రి, 
[గ౦థ ఏ ఆంధ రచయితలు, 1950. 487-4438, 

దామెర్ల వా పదములు వ డా|| తీమ్మావజ్ఞ ల కోదండరామయ్య, 
భారతి, సెపింజరు 1951 191-805, 

పు సక విమర్శసగము ((పభాఠర (పవచనములు' : 


డా:! తిమా్యా” జల కోదండరామయ్య 
మ దాసు రేడియో కేం దము, 158-9195 1. 


సారంగధరనాటక 1 సు _ పుట్టుపూర్వో త్ర తరాలు : 
శీ వేటూరి కళంకరళార్త్ర, కృష్ణావ తిక, 1212-1058 


* “పరికోధని ఆగస్టు, సెప్టెంబరు 1954 లో | వపచుకింపబడిన 
వ్యానములు (లి4 నుండి శక్‌ వరక్క) 


రికోధళ సా సనా న్యత డద్వ్యిమానప శిక) ఆ ఆ, సై 1954, ఇది (శ్రీ wee 
స్మరణ సంచికగా వెలువడినది, సంపాదకుడు : తిరుమల రామచం[ద. 


[ప్రభాకర వాజ్మయ విమర్శనము 


94, 


Cd 
Oy 


C5 
Co 


48. 


44 


46. 


47. 


ఆం ధవాజ్మయ (పభాకరుడు : శ్రీ నిడుదవోలు వెంకటరావు, 6.10, 
మహాఫరికోధకుడు : (శ్రీ మల్చంపల్లి సోమశేఖరళర్మ, 11-15. 


రెడ్జిరాజ్య సంశోధనకు శాన్ర్రీగారువేసిన పునాది : 
శ్రీ నేలటూరి వెంకటర మణయకి, 15, 


ద్విపద వాజ్మయము - శా న్రీగారిసేవ ; 
(శ్రీమతి బి. ఆదిలక్ష్మీ, DDT 


వ్యావహారిక భాషావాదం - (శ్రీ శాస్త్రగారి తోడ్చాటు న 
శ్రీ గిడుగు వెంకటసీతాపతి, ౨8-౨2. 


జానపద సాహిత్యోద్ధారకుడు కై 
డా! వేటూరి ఆనందమూ ర్తి. 98-44, 


కాన్రిగారి ఖండకావ్యాలు : డా! దివాకర్ల వేంకటావధాని, 49-55, 


చిన్ని మార్పులతో చెనై్నన పాఠాలు ; 
శ్రీ తిరుమల రామచం(ద, 61-64. 


సంస్కృత రూపకాలు - శాస్త్రిగారి ఆనువాదాలు : 
శ్రీ బులుసు వ_కటక మణయ్య, 65-67. 


వేటూరివారి చాటువులు : శ్రీ వేమూరి సీతారామళాన్త్రి. 
“వేటూరివారి పీఠికలు : శ్రీ చల్లా ౮ ధాకృష్ణశర్మ, 81=59, 
తొలి తెలుగు కవముతతి : 

శ్రీమతి బాణగిరి రాజమ్మ, వం. 

(పభాకరకాగ్ర్రి = వేటూరి : శ్రీ బులుసు వెంకటరమణయ్య, 
కిన్నెర, డిసెంబరు 1954, 55". 

సంసఇత రూపకములు - అనుఐ దములు : శ్రీ సుపనన్న, 
జయంతి, ఆగస్టు 1959; 


48. 


51. 


Ot 
[9 


Ot 
న్‌, 


54 


Ot 
జా] 


మసన చెన్నప్పు 


జ తెనుగునకు మెటుగులు ఏద్దిన మహాశిల్చి : 

(శ్రీ గొల్టెపాటి వెంకటసుబ్బయ్య, 

(గ్రంథాలయ సర్వస్వం & తెలుగు న సాహిత్యం _తీరుతెన్నులు, 

19689, 95-96. 

నా కొత్త పంథా = వేటూరివారి చేయూత : పి. వి. రాజమన్నార్‌, 
క పపంచం, జులై 1964, 26-77. | 


కరుణకము ((పభాకరుల కథ) వ డా॥ వేటూరి ఆనందమూ ర్త, 
ఆంధప తిక, 24.83.1980 & 81-85-1980. 


(శ్రీనాథుడు-ళ్ళంగారము (ఒక సమీక్ష) : 

(గ్రంథకర్త : శ్రీ) దీపాల పిచ్చయ్యశాన్ర్రి, 1980, పుటలు : 70. 
వేటూరికి అక్షరాంజలి : డా|, వేటూరి ఆనందమూ ర్తి, 

ఆం(ధ (ప్రభ, 29-58-1950. 

(శ్రీ వేటూరి (ప్రభాకరశాస్రిగారి కపోతకథ ; 

శీ కొమ్వెడి రామం, సమాలోచన (వత్షప, తిక్ర) 18-12-1990, 14, 15: 
ఒక లేఖ - ఒక సమావేశము : డా।; వేటూరి ఆనందమూ ర్తి, 
మణిమంజరి, ఫీ[బవరి 1951, 27-36. 

'మణిమంజరి' ఫి బవరి 1981 లో (ప్రచురింపబడిన వలు 

(55 నుండి 57వ వరకు). 


సంకలన [గంథ సంధాతలు : 

డా పోచిరాజు శేషగిరిరావు, 1-9. 

పావులూరి గణితము -_ (పఖాకరశా స్ర్రిగారు 
డా|| తిమ్మావజ్లల కోదండరామయ్య, 45-49. 
పరిశోధక (బహ్మ వేటూరి (పభాకరశా స్ర్రిగారు 5 
మసన చెన్నవ్చ, 59, 90. 





సేకరించి పంపించినవారు శ్రీ ముదివేడు [షభాకరరావు, తిరుపతి. 


(ప్రభాకర వాజ్మయ విమర్శనము 89 


60. 


61. 


64. 
65, 


66, 
67. 
66 


వ్యావహారిక భాషకు వేటూరివారి తోడ్చాటు : 
డా॥! పోచిరాజు శేషగిరిరావు, మణిమంజరి, ఆగస్టు, 1981, 175177. 


వేటూరి (పభాకరశాన్రిగారి సంస్మరణ : శ్రీ ఆరు[ద, 

ఆంధ్రజ్యోతి (దినపత్రిక) 212.1982. 

వేటూరి చాటు కవితాధార ; డా; పోచిరాజు శేషగిరిరావు, 

ఆంధ పభ (దినపతిక) 14-4-1982, 

*'సాహాతీ (పభాకరీయరి (సాహిత్య సంచికా కార్య కమ౦-వేటూరివా రు)ః 
సంపాదకులు : (శ్రీ రావూరి భరద్యాజ, 

మణిమంజరి, ఆగస్టు 1992, 125-184. 


ఒక [ప్రశంస - సమాధానం : శ్రీ ముదివేడు | పభాకరరావు, 
మణిమంజరి, ఆగస్టు 1982. 141-144. 


సంపాదకీయాలు 

శివాజి మహారాజు ; కృష్ణావ!తిక, 8-8-1917, 

ఛ(త్రవతి శివాజీ వంశ చరితము : కృష్టాప్మతిక, 17-8-1917, 
సాహిత్య సభలు ఏ ఆంధ్రప్రభ 8-1-1946. 


నమీక్షలు 

(ప్రబంధ. రత్నావళి ఫ్‌ 2009 169.1918; 

శృంగార శక్రీనాథము ః ఆంధపతత్రిక, ఆగస్టు 1928 

జ్ఞా [పభాకరము : యోగానంద, ఆంధ(పభ, 21-10-1951. 


ఆకాశవాణి హైదరాబాదు కేం|ద[పసారితము, వక్తలు : 
(శ్రీ బిరుదురాజు రామరాజు, (శ్రీ తిరుమలరామచంద, 
శ్రీ కొత రామకోటయ్య, 6-1-1962. 


40 మసన చెన్నప్ప 
9, కభాకర [పవచనమయులు & పజ్జ్ఞాప్రభాకరము క 
The Piligrim (The quarterly magazine of the Cristion 
Society for the Study of Hinduism) December 1951. 
70. చాటువద్య మణిమంజరి : ఆం|ధ(పభ, 26-10-1952, 
71. వటూరివారి (పజ్ఞాాపభాశరము : కృష్టాప।క్రిక, 8-8-1952, 
72, క్రీడాభిరామం : కృష్ణాప| తిక, 2821958. 
7కి, సార సంగహ గణితము : .౨.౨౨౨.౯. 1971-19532. 
క్ట. దివదర్శనము : ఆంధధ్యవభ, 226-1954. 
75. నాగానందము (ఆంధీకర ణము) : ఆం[ధప(తిక 2251954, 
76, బాలభాష : కృష్టాప| తిక, 21-7-1956, 
rye 'పజ్ఞా(ప్రభాకరము * సుజాత, ఖర, పుష్యమి. 
75. తెలుగు కవుల చరిత్ర : నిడదవోలు వెంకటావు... 
ఆంగములో 
ne) 
| మణిమంజరి, ఆగస్టు 1981 లో |వచురింపబడినవి | 
1. _ Problems of Satavahana History and Contemporary 
Relevance : Dr.M. Radhakrishna Sarma, 66-70. 
2. _Bhagavadajjukam ఏ Dr.P. Sriramachandrudu, 83-86. 
3. _Veturi‘s contribution of Telugu Studies : 
Dr. B. Radhakrishna, 103-107. 
4. * Our Revered Master : K. Satyanarayana, 


Manimanjari, Feb 1982, 26-28. 


అననన మానాన దావా మానవజాతి 


3 


(పకాశక విజ్ఞప్తి “జ్ఞా పభాకరము” V -Vviil. 


13 


(పథభాకర వ్యక్తిత్వ పరామర్శ - 
పస్య్తి కలిగిన రచనలు 


(త్రిీహలము (నాటకము) విశ్వనాథసత్యనారా యణ, 1988. 


కొందు తెలుగు కవులు: [శీ జొన్నలగడ్డ సత్యనారాయణమూ రి, 
భారతి, సెప్టెంబరు 19059. 


యోగి పుంగవుడు శి శీ వేటూరి (పభాకరళా శ్రైిగారువి డా! గాలి బాల 
సుందరరావు, ఆంధ(పభ, 81-8-1960. 


[శీ వేటూరి [పభాకరళాన్త్ర నిర్యాణము-వినుత వాక్యము ((పసంగం) ః 
[శీ తల్హావజ్జ్యృల శివశంక రశాన్ర్ర, ఆలిండియా రేడియో, విజయవాడ, 
81-8-1950. 


ఓ గురుమూర్తి £ డా! తిమ్మావజ్ఞ ల కోదండరామయ్య, ఆంధపష్మ తిక, 
8-9-1950; మణిమంజరి, ఆగస్టు 1981, 115-174. 


మా గురుపాదులు : (శీ గొడవరి [శీరామమూ రి, ఆంధ్యపభ, 
8-9-1950. 


ఆం|ధ కఠాలశ్నీ శ్రకీ ఆందాలు డిద్దిన మహాళిలిా క్రి; కే! వేటూరి [పభాకర 
శాస్త్రిగారు : [శీ ఉదయగిరి (శీనివాసాచార్యులు, ఆంయధప్మతిక, 
9౨19850; 26= 11-1850; 8121980; 10-12-1950; 

=, కేవ 1950, 


ప్రతిభాశాలి [(పభాకరశాస్త్ర : [శీ కోరాడ రామకృష్ణయ్య వజయ పభ, 
10-9-1950, 


మసన చెన్నప్ప 





లి 
9. రుదేవుడు: [కీ మైనంపాటి వేంకట సు బహ్మణ్యం, ఆం|ధవాణి, 
15-9-1950. 
10. [పభాకరాస్తమయం , [శ ఉండేల మాలకొండా రెడ్డి, జమీన్‌ రై తు, 
15-9-1950. 
11. క&n శే॥ (శ వేటూరి _పభాకరళా,స్త్రిగారు ; (శీ పరాయిళము కృష్ణమూర్తి 
త్ర జాల, 249-1650. 
12, యోగీశ్వరుడు-కరు రానిది 3 (లీ కంభంపాటి సత్యనారాయణ (శేష్టి, 
ఆం ధప తిక (సబిత వారపత్రిక) 27-9-1950. 
18, పేమమూ రీ డ్‌ (శీ. _పభాకరళాశ్త్రిగారి ర్‌ [శుతర్పణము : శీ శంకరశాస్త్రి, 
ధన్వంతరి, సె స్టెంబరు 1950. 
4 (వరాకరూ స్త లుగారు నాయనుభవములో : (క్రీ బులుసు. వెంకట 
రమణయ్య, కిన్నె క్‌న్నె + 1950, 
15. జారిపోయిన మూడు రత్నాలు : 'కవిచం[దులు' [శీ కోటసోదరులు, 
గృహలక్ష్మి, సెప్రెందిరు 1850. 
16. పూజాపుష్పం ; యోగానంద, ఆం|ధ(పభ, నెపైంబరు 1950. 
i, ఆనుభవాలు--జ్ఞాపకాలు (గంధ): |కీ పాద సు దిహ్మణ్యశాన్రీ, 1952. 
15. (శీ :పభాకరకాశ్ర్రీగారి దివ్య వితరణం ; యోగానంద, కృష్ణాప్మతిక, 
6. 6-19539, 
19. అమృతమూ రి: శీనా ర్ల వేంక చేశ్వరరావు, 16. 
20. మానవత్వ (పపూర్ణులె న న ఇాన్రైగారు : విద్వాన్‌ విశ్వం. 17, 18. 
21. వైద్య పపంచం వ్మిభాంతి : డా॥ గాలిబాలసుందరరావు, 19, 20. 
2౨.  కాక్రీగాకెతో నా పరిచయం : [+ తాపీ ధర్మారావు, 21. 
వల... ఆచార్య సత్త్తముడు : డ్రా॥ తిమ్మావజ్జృల కోదండరామయ్య, 84-86. 
* 19 నుండి ఐపో వరకు గల వ్యాహాలు పరిశోధన ఆగను 1 
ఐరు 1954 లో | పచురింపబడినవి 


వేటూరి వాజ్మయ సూచిక 48 


వ్య, 
వర్‌, 
26. 


97. 


bo 
య 


29. 


లర్‌. 


వది, 


87. 
88, 
89, 


కాన్రీగారి సరదాలు : (శి కంభంపాటి సత్యనారాయణ శేష్టి, 88, 97. 
మా శా స్ర్రిగారు (గంధ) క్రొత్త రామకోటయ్య, పుటలు : 180. 


నే నెరిగిన పెద్దలు శీ |పభాకరశాన్ర్రి : విద్వాన్‌ విశ్వం, ఆంధ్ర పభ, 
(వార ప్కతిక) 16-1-1964. 


ఆదర్శపురుమడు..అమృత కల్పుడు ; [+ గొద్సపాటి (బహ్మయ్య, 


ఆంధజనత, 29.8 19065: మణిమంజరి, ఆగస్టు 1981, 107. 
కళా పపూర్ణ దువ్వూరి వేంకటర మణశాన్ర్రిగారి స్వీయచరిత్ర ; (ప్రచు: 
రచయితల సహకారసంఘము, గుంటూరు, 1976. 

పిన్నలు మెచ్చుకొనే పెద్దలు -- శ్రీ వేటూరి |ప్రభాకరశాన్ర్రగారు : 
ఆయాస్య, ఆం; ధ|పభ (సచితవారప[త్రికు 2-8-1977. 
మణిమంజరి, ఫీబవరి 196 1లో (పచురింపబడిన వ్యాసాలు 

నేను--మా చిన్నన్నయ్య ఏ డా॥ వేటూరి చందశేఖరకాన్ర్రీ, 14.26 
వేటూరివారు : శ్రీ వేమూరి సీతారామశాన్ర్రీ, 51-56. 

వంశోద్ధారకుడు : డాజ వేటూరి శంకరశాస్రే, 67-79 

మహర్షి వేటూరి : శార్వరి, 98-102 

ముఖాముఖి (మోచర్లవారితోను, దీపాలవారి తోను) వ డా॥ వేటూరి 
ఆనందమూ ర్తి, 127-182 

లేఖలు-గురుశివ్య న్యాయ ఇలాకా? *డా॥ వేటూరి ఆనందమూ ర్తి 
1871 49 

ఆదర్శదంపతులు : శ్రీ కొత్త రామకోటయ్య, మణిమంజరి, ఆగస్టు 
1991, 164-168; ఫ్మిఐవరి 1982, 25-29 

(పభాకర స్మృతి ః చల్లా సూర్యనారాయణ, 176.179 

నాయనగారి సన్ని ధే మాకు పెన్నిధి : శ్రీమతి రావి వినత, 77.78 


(పజ్ఞా(పభాకరము ము--౬క్‌ పరిశీలన: శ | wees రె శవ రె రావు, 696 = ర్ట 


జ మసన చెన్నప్ప 


£0. ఆనందవలి క్‌ 9 జో! ఫోచిరాజు శేపగిరిరావు 1981 
ర్‌ 
మణీమంజరె, ఆగస్టు 1982లో (ప్రచురింపబడిన వ్యాసాలు: నా 


లో 


£1. . వేటూరి పె మ హోత్ముని పభావం : డా; పోచిరాజు శేషగిరిరావు, 
105-108 

శ£2* పూజసీయులు శ్రీ) వేటూరి |పభాకరశాన్రీగారు ; శీ) వి.డి.ఎస్‌ (పసాద్‌ 
109-124 

ఓరే, ఒక (పశంన-సమాధానం : శ్రి ముదివేడు (ప్రభాకరరావు, 141-144 


ఉత. ఆనాటి ఆదర్శమూ రులే ఈనాటి గురుదేవులు : ' డా॥ వి. ఎన్‌, శర్మ, 
ల 


ఓర్‌. _ ఎన్నెన్ని చెప్పేది మా అన్నయ గురించి : డా॥ వేటూరి" ళంకరకాత్తి, 
151-168 
తీస కొని జ్ఞాపకాలు : ని బులుసు వేంకట రమణయ్య, 192-195 
తిపథంలో : శ్రీమతి లలితారామచం[దరావు, 202204 
48. గురుపాచులు- శి [పభాకరళాన్ర్రీగారు : చాగంటి కల్చవల్లి, 207.211; 
లు 
49. మా అన్న య్య : శ్రీ9మతి కాజ శారదాంబ, 218-215 


న్‌్‌ 


50. ఆంధ% రచయితలు -_ 19 “శీ9 వేటూరి (ప్రభాకరళాన్తిగారు” 
శ్రి Ts సత్యనారాయణశా స్రీ, ఆంధ, 211.218 


ల్‌1. ప్రభాకర (ప్రవచనములు : కొత్త రామకోటయ్య, పుటలు : 109 
శ2. నా వాజ్మయ మితులు : శ్రీ9 టేకుమళ్ళ కామేశ్యరరావు, 240 
బీలే, [ప జ్ఞా.పభాకరము. ఉతరభాగము (ఆము) కొ త్రరామకోటయ్య, 
కవితలు : 


1. గురుప్కుతి; డా|; తిమ్మూవజ్ఞ ల కోదండరామయ్య, మణిమంజరి, 
ఆగస్టు 1981, 171.172 


వేటూరి వాజ్మయ సూచిక 45 


ది, మణిమంజరీ |పళంస : శ్రీ 
ఫి బవరి 1982, 196-197 


అ 
క్ష 
tn 
రి 
ఫ 
ps 
LE 

గ 
NX 
q 

EA 
PA 
gS 
ర్న 
QQ 
bg 
oO 


4 (పుజ్టాపభాకరము ; డా॥ బాలాం[తపు రజనీకాంతరావు, మణిమంజరి, 
ఆగస్టు 1982, 212 


ఆంగ్ల ములో 


1. Birthday Tribute: V. Anjaneyulu, Manimanjari, Feb. 
1981, 17-25. 


2. A Tribute of Love * : న Venkateshwara Rao, Mani- 
manjari, Feb. 1981, 26-41. 


3. A note on Bhrikta Rahita Taraka Raja Yoga, 
K. Venkateshwara Rao. Manimanjari, Feb. 1981, 42643; 


4. Reminiscences of a Renegada nephew: V. Anjaneyulu. 
Manimanjari, Feb. 1982. 5-9. 


14 


“ఉతర ప)త్యు తరాలు 


ఎందరో (ప్రముఖులు (పభాకరులకు ఉత్తరములు (వాసినారు. వానియందు 


సాహిత్య, యోగ, క్షేమ సంబంధమైన విషయములెన్నియో ఉన్నవి. కొందరికడ 


నుండి వచ్చిన [పశంసా పష్యతములున్నవి. ఆవియెల్ల వారి వ్యక్తిత్వ వై దుష్యములు 
వెల్లడించుచున్నవి. 


ts 


పనప్పాకం అనంతాచార్యులు (_పశంసావ, తము-ఆంగ్లము) మదరాసు, 
4.5-.1908. 

టి.బి, కీత్‌ (|పశంసావతము.ఆం౭గ్లము) కెలెట్‌ ఇస్టిట్యూవన్‌, 
మదరాసు, 1471910. 

ఎం. రంగాబారి : తిరువళిక్కేణి, మదరాసు, 81-7-1914. 

కందుకూరి వీరేశలింగం పంతులు : రాజమం|డి, (పచు : మణిమంజరి, 
ఘఫ్మిబవరి 1981, 27 & 28. 


గిడుగు రామమూర్తి పంతులు: పర్ణాకిమిడి, 7-8-1924; 
6-4-1924; 11-1-1928. (వచు; మణిమంజరి, వఫిబవరి 
1982, 8587* 


మామిడిపూడి వెంకట రంగయ్య : విజయనగరము, 17-9-1924. 
తల్లావజ్ఞల శివశంకర కాన్ర్రీ : గుంటూరు, 2-2. 1926. 
వేదం వెంక,టాయ శాశ్ర్రిః చెన్నపురి, 7-12_1926 ఏ 1-10-1928. 





* (ప్రభాకర పరిశోధక మండలి వారు సేకరించినవి. 





వేటూరి వాజ్మయ సూచిక 47 


16. 
16. 


17. 
18. 
19. 


20. 


21 


22, 
28, 


బండారు తమ్మయ్య : ఆమలాపుళం, 8121927; 18-3-1928. 
భోగరాజు పట్టాభి సీతారామయ్య; బందరు, 18-4-1926. 

జయంతి రామయ్య పంతులు : ము _క్రేక్యరము, గోదావరి జిల్లా, 
417-1928, 

శేషా[ది రమణ కవులు ; కంకిపాడు, కృష్ణాజిల్లా. 28-8-1926. 

ఎల్‌ .వి. రామస్వామి ఆయ్యర్‌ (ఆంగ్లము) ఎర్నాకులం; కొచ్చిన్‌ 
1928-1985 మధ్య (వాసన ఉ త్రరములు సుమారు 15 ఊన్నపి. 
కట్టమంచి రామలింగాడ్డి : ఆం్యధా యూనివర్సిటీ, 12-6.1989 నుండి 
12-11-1941 మధ్య (వాసిన ఉత్తరములు సుమారు 8 ఉన్నవి. 
0.0.1. : మదరాసు, 249౨-1989. 


చిలుకూరి పాపయ్యకాశ్ర్రి : ఆం|ధసాహిత్య పరిషత్తు, 17-6-1940 
29.5-1944 మధ్య (వ్రాసిన ఉత్తరములు సుమారు 15 ఉన్నవి. 
గంటి సూర్యనారాయణ శాన్ర్రీ? ఆంధ విజ్ఞాన సమితి, విజయ 
నగరము, 4-9- 1940. 

రాయ, పోలు సుబ్బారావు వ ఆంధ సాహిత్య పరిషత్తు, హైదరాబాదు, 
16-12.1941; 18-9-1944. | 
నిడుదవోలు వెంక్కటావు : కాకినాడ, 16.92.1942; చెన్నపురి. 
26-8-1949. 

దీపాల పిచ్చయ్య శాశ్ర్రీ : నెల్టూరు, 1942-1946 మధ్య (వ్రాసిన 
ఉతరములున్న వి, 
మదరాసు పిశ్వవిద్యాలయము--తెలుగు శాఖ 3; మదరాసు, 4-1-1943, 


వీసుపాటి చిదంబర శాస్ర వ వెంకటగిరి, 1--వి--1949. 


పీఠికాపురము, 68--2.1948_17.7_19048 


కాశీభట్ట సుబ్బయ్య శళాన్ర్ర : 
ములు సుమారు 5 ఉన్నవి. 


మధ్య (వాసిన ఉ తరము 


tE> 
రల 


tha 


గ్‌ 


yt 


గ 


మసన చెన్నప్ప 


దుర్భాక రాజశేఖర శర్మ 2 ప్రొద్దుటూరు, 80-7-1948-1-7-194 4 
మధ్య (వాసిన ఉతరములు సుమారు 15 ఉన్నవి. 

శివలెంక శంభు పసాద్‌ : మదరాను, 6-12-194ఉ8ిఎ 16-11-1949 
మధ్య వాసిన ఉ త్తరనులు సుమారు 8 ఉన్నవి. 

వి. రాఘవన్‌ (సంస్కృతము), మదరాను విశ్వవిద్యాలయము: 

గ వ క. 3 


చిరంతనానందస్వామి : రామకృష్ణమఠళం, మదరాసు, 2421944, 
బులుసు వెంక టేశ్వర్లు : కాకినాడ, 29-2-1944, 298-1945 
మధ్య (వ్రాన్‌న ఉ త్తరములు ర ఉన్నవి. 

చెళ్లపిళ్ల వేంకటశాన్ర్ర : గవర్నరుపేట, బెజవాడ, 24-8-1944, 
18-9-1949 మధ్య (వాసిన ఉత్తరములు 4 ఉన్నవి. (ప్రచురణ, 
మణిమ:జరి, ఆగస్టు 1981, 187.1438. 

జనమంచి శేషా దిశర్మ : కడప, 6-4-1944. 


క వేలూరి శివరామశాశ్ర్రి : సురవరం, కృష్టా జిల్లా, 10-4-1944. 


౪) 


లం 
ల! 


won 


గొజ్టెపాటి వెంకటసుబ్బయ్య : దేశి కవితామండలి, _ఘం౭టసాల, 
80-5-1944, 80-8-1949, 

చిలుకూరి నారాయణరావు ఏ; ఆనంతప్పరం, 27-10-1944. 

తుమ్మల సీతారామమూర్తి చౌదరి ? వినయా్రమము, 18-11-1945 
చిత్తూరు నాగయ్య: 17-7-1947, 14-9-1947 మధ్య వాసిన 
ఉత్రరములు 5 ఉన్నవి. 

మోచర్చ రామకృష్ణయ్య : నెల్లూరు, 18-2-1945, 


రాళ్ళవల్లి అనంతకృష్ణశర్మ * మైసూరు, 29-6-1948, 16-8-1949. 


వేటూరి వాజ్యయ సూచిక 49 


99. _ తిమ్మానజ్ఞ ల కోదండరామయ్య: మదరాసు, 312.1948, 25-7-50 
మధ్య |వాసిన ఉ త్రరములు 15 ఉన్నవి. 


40. ఈయక్డి వీకరాఘవాచార్యులు : కాకినాడ, 13-1-1949, 8-89-1950 
మధ్య (వాసిన ఉత్త రములు 4 ఉన్నవి. 


41. టి. ఎన్‌. సు[బహ్మణ్యం, దిననరి తమిళ దినపత్రిక, 21-1-1949 


42. ఉన్నవ లక్ష్మీనారాయణ, శారదానికేతన్‌, గుంటూరు, 6-5-1949, 
285-1949 మధ్య (వ్రాసిన ఉ త్రరములు లి ఉన్నవి. 


48. శ్రీపాద సుబహ్మణ్యశానస్ర్రి' క ళావర్ధినిపరిషత్‌, రాజమం డి, 5=9- 1949, 
2.21950. 


44. గిడుగు సీతాపతి : మదరాసు, 9-11-1949, 18-11-1949. 


45. మల్లంపల్లి సోమశేఖరశర్మ : పరశువాకం, మదరాసు, 16-1-1950, 
2.81950 మధ్య (వాసిన ఉత్తర ములు 16 ఉన్నవి. 


46. వావిళ్ళ రామస్వామి : మదరాసు, 90.4-1950, 26-6-1950 మధ్య 
ఇరువది వరకున్న వి. 


47. కోటా సుబ్బారావు : మచిలీపట్నం, 20-6-1950, _ప్రచుః మణిమంజరి, 
ఆగస్టు 1982, 145-149. 


48. కందుకూరి అనంతం: వెంకటగిరి, 1950 |పాంతం. ముప్పదివరకున్నవి. 


పభాకరులు (వాసినవి : 

1. _ చెళ్ళపిళ్ళవారికి వ 4-9-1911, 19-8-1944. 
అః రాయ| పోలువారికి : 19-12-1941. 

8. కోరాడ రామకృష్ణయ్యగారికి ఏ 10-8-194ఓ. 


16 వివరణల 
సం తాప సందే? శాలు 


(పభాకరళా స్తిిగారు దివంగతులై న సందర్భమున వారి వ్య క్తిత్వమును 
పలువురు కవులు పద్యము౬లో కీ రించినారు. ప్మతికలు సంపాదకీయములు 
(వాసినవీ. అంతేకాక [పముఖుల సంతొప సందేశములను (పచురించినవి. ఈ 
నంఠాపసందేశము లు కా స్తి?గారి ఐబ్మయ జీవితమును [పతిబింబించుచున్నవి. 


శి. | పభాకర స్మృతి (6) [శీ సిపి.వి. చలపతి, ఆం|ధపతిక, 3.9.1950 
శ. _పభాకరాస్తమయము (5) చేబోలు ను|బహ్మణ్య శర్మ, 
ఆంధ పృతిక, 8.9. 1950. 
ర్‌. క్రి శే; వేటూరి _పఖాకరశా స్తే) (క) కర్నూలు రామయ్య, |తిలింగ, 
4 9.1950. 


రు 


గురుస్కృృతి (7) తిమ్మావజ్జల కోదండరామయ్య, 
ఆంధ్ర వారపత్రిక, 6.9.1950. 


స్ట గురున్మ రణము (6) ఎక్క టి వెంకటరామయ్య. 
కృష్ణాప,తిక, 9.9. 1950, 


'వేటూరి వాజ్మయ సూచిక - ర్‌ 


8. (ప్రభాకరావ్త్రమయము (క) మోచర్షరామకృష్ణయ్య, 
విజయ (పభ, 10.9.1950. 
9. వేటూరి _పభాకరస్మృతి (5) విజయ పథ 17.9 1950, 
10. |పభాకరశాస్తి) స్మ తీ (9) రావూరి దొరస్వామిశర్మ, 
ఆంధప, కిక, 18.9.1950. 
Ula (పభాకరాస్త స్తమయము (క సంన్కృృతక్లోకములు) | | ఫీ మల్దంపల్లి 
వీరేశ్వర శర్మ. ,తిలింగ 18.9. 1850. 
12. బాష్పాంజలి (8) వేమూరి సితారామళా స్తి9, 
కృష్ణాపతిక, 80.98.1950. 
18. [పభాకరస్మృతి (6) కోపల్లె శివకామేశ్వరరావు, 
(తిలింగ, 2.10.1850. 
14. _[పభాకరాస్తమయ ము (శ) ఆంధ్ర మహిళ, అక్టోబరు 1950. 
సంపాదకీయములు 
15. ఆంధ పథ : 81 8.1950. 
16. గోలకొండ పళ : 19.1950. 
17. కృష్టాపతిక : 2.9.1950. 
18. ఆంధపతిభ : 5 9.1950. 


[సముఖుల సంతాప సం దేశములు 


19. 


20. 


21. 
22, 


ఐల, 


ఆం|ధప,తిక : 80.8.1950. 

ఆం|ధ|పభ; 81.68.1950 ; 1.9.1960; 8.9.1950. 
చేనేత : 6.9.1950. 

ఆంధ పభ ; 9.9 1950; 11.9-1850. 

కహ్లాన త్రికః 20 9.1950. 


15 


శ్‌ 
యె 


లొ 
Yess 


లుగాంతుల 


ంబారసి మే 


ఖీ 
“ 


నిర 
క నన. టన 
ల్‌ 
ఇ 
సా 


వ 
క్షం 
నం. 
వ్‌ 
అ 


i) 
isl al 
సా 

3 “7 
“3 | 
సై (|) 
స | 
న! 3 pl 
wt స్ట్‌ 
p ఎ hp 
ee hb 
ఓ స్‌ 
శ 

జ 


భాద్లమెన 
AY wen 


గారీ కావ్యము 
గానుం, 


శ్రి RR, ఆ 
ంభించితి' నని శా సి 
రుపి: 


ల 


శ్వ 
జో 


సీ లు 
చ 


లో 


న నబీ అం 
Sr 


ఖ్‌ 


న. 
aw tse అలీ 


అయనే 


అ 


(మ 


గ్‌ 
అహో 


నార ౧ 


ca 


చి 
ఆ 


7 
NE 


ఆం 


( 


న్న 
J) 


లు 


ఘు 


ఆ 


ఇల్‌ 


pi 
గు 
ల్‌ 


హు 
యా. 


వశీ 


a 
p 


అ తులు 


~~ 


ల 
జ గ, 


. నాగ 


లో 


] 


అగా 


లో 


a CE 
Wa! 


"ని కామ 


Ya 


న 


ms 
ఇ 
A ఆనా 


న 
ల్‌ ఆటోలో 


క 
న 


~~ ” ఫట 
a స * యఖ 
ఆ wet ఆలు సతో ఇతో 


చు 


పే 


ఆజ 


జ 
Ce Ca gy At: 

జా YT 3 
hh Soe wae కా ND 


డా 


సక బు మంతా న 


- 


| 


అద 
శ్‌ 


ఎ కల్పిత 


జ నా 
లో > ల్‌ య. 


mn nn 


rp 


se 


వేటూరి వాజ్మయ సూచిక 


ఇ ఇవ =. 
పదవ లు | 
4 


తపు [105 


కడుపు 


aq 
wh 
hi hd 
[0 

న. 
(లీ ర 
Ya 

జగ్‌ 3 rf 
ns 
«a O 
ct) Vp 
3D m 
క్ర 
0 53 
a3 tb 
న న 


ళం ళా 

జ శ 
న 1) 
{ గా ళ్‌ Tg 

3 4 
py గ] 
సం 


ప 9 
3 
53 | 
గ 69 
ఇ ye 
సీ వ 
53 


ఎళ్ళ. 
UU wel 


“9 Pa 
కో భూ 


bay 
మ 


వే 


కి 
శ్‌ 


శ 
ప్ర 


Es 
(a) 


చవి. 


ఖ్‌ 
“oy 


లు 


2 3 
fn Ys 
స! 
హస 0 
bi గె TR 
ళ్‌ wy} 
స 
స శీ ళ్‌ 
య. 13 


ళ్‌ 
గ్‌ ఆ 
. 
స్‌ (౮ 
© వ. 
న 
జి 3 
9 ౫ 
.* 
a3} 13 
Ye. & 
య 0 
pn an RB 
3 
0 4% 
«2 Pf 
i3 ww 
C= 0] 
<a 
గ్రే 
త, గ్గ 
ళా “౩ 
న్‌ 3 
9 
౨౨ sy 


ఒర 
nan 
woh hb ర 


బల 


లో 
గార 
లల దాటు 


జ్‌ 
so 


(3 ] 
(0 Yh 
శ Vs 
J = 
2 y3 
49 ౧ 
En 
oe) ప్‌ గ 
we 

న; 
ky 
y3 గ 
చ నై 


ya we 
శ్‌ 3 
"hb 
గ ప 
క 
న 
స 8 ta 
tp 0 
b3 cp) 
Go 
ha ER: 
లై 13 
కయ 
టే నో 
[0 
ae 
[3 ya 
GT 
Ye a న! 
(| 3 
gy 2 
wy 
యా 73 
by 
\ 
fe స్‌ 
oo )౫ 
pe 
33 
భ్‌ “2 
c3 yy) 
hit 
J} 5 
“9 
గూ 
స 


లి (ర్చి 
fH A 
స. 
y3 ళ్‌ 
yo 
A 9) 
(౧1౬ 
{ 


63 


శు హల 


వ్‌! మ! 
అ 
ల 


అ 
అట 
యి 


దుగా ర 
రవ 


ఇవ 
లో 


ord 
అ నావ్‌ 
Thuy అక 


పూటలల్‌ 
Cal 
hf 
Uy 


% 

a 
¥3 
ae 
Un ®) 
v3 ర 
భర్‌ గ 
స్‌ 


ఇ 
మె టం 


అలం 
వ 


al 
శం 


భా జాలా సన 


డా 
CYT ld el మంలో 


కు దీ 


WML 
గల ములు 


వర్ననము 


ఒలు 


రం 
ని మనః ప 


{ 


ఇ 
cd 


హజవి 


ఇల 
గా 


లీ 
చక్కు 


వాలీ 


oy 
Uy 


04“ 


CD) 


స ప్‌ 
% (i | 
. 
| 
{) xf. 
టి 4 
er} 
on] 
2) స్‌ 3 
లం త్‌ే 
“73 గా 
న్‌ ఖై! 
క om 
ల్‌ 
గై (0 
9 
5 9 
౧0] Md 
A 
ty «9 
ca x0 
Ore య్‌ 
]] 4} 
33 
HE 
OPE 


రా ౭ 
నై] సీ 
[ఏ 63 
«3 

య్‌ 
a3 

3 5 
re 
౮౪ “లి 


ర్‌ శ్రీ మసన చెన్నప్ప 


వంతెన్నపై  సాగ్గగా కుక్క అట్టు నాజాలక కాల్వలోబ డి మరజణించుటయు జట 
బౌ శు శ భీ ర 
గును. ఉప్పరి పుల్‌ యందు కుక్కకున్న విశ్వాసమెంత మహత్రరమైనదొ = 
అతనికిని దావియందుగల మమకారమేపాటిదో |వణాకరులు కరుణరస ని ల 
అ 

అలా తర శిరీష గ అలీ రాజు కం a 
రంగా ఈ కాడలా" పదూలుంచనాొరు. 
6. చిననాటి చేషలు [66 ats లు | 

య యట 

కాసి (గారి. జావ్యాముల్‌ ఏ సంఘటనలిందు వరైంపబడుటచే ఈ కృృరి[ం 
ద అ 


క : : CHE di dis Yar. 
దినునాజి చేషలు' అనుట తగియున్నద. వాతకులం కృతిని పఠించునపుడం 


లమ తమ బాల్య లు స్క సతికి వచ్చును. 


' చిన్ననాటి చేద్షలు-సీతాఫలము 

శాస్రిషగారు తమ బాల్యములోని సంఘటనమునాధారముగా చేసికొని ఈ 
కృతిని రచించినారు. సీతాఫలపు విత నమును తెచ్చి శాస్తి? తన యింటిలొ 
నాటును. అది చెటగును. కాయకాయును. చిన్న వాడు గాన శాస్తి 
పండే వరకాగలేక దానికొకగాటు పెట్టి తల్లితో పందెనదనె ఆబద్ధమ కాడి కాయనే 


ఇది ఈ కృతిలోని 


కోయును. తల్లి వాఫపడును. తం డియు పదేశము చెయును. 
కథ 

వ్యక్తి డెనిని తనదిగా తలచి అనుభవించ నెంచునో త దక్షణవిషయమున 
సరగవిధములజాగరూకుడె యుండవలన న్ననీతి ని కృతిళలుపుచున్నది. 


[9 ర్‌ పద్యములు | 


టి న లా క్‌ ॥ పు టి ఖు నొ వ్‌ 
బయందారుగారె పట్టాభి షేకమహోత్స వ మున శాస్తి గారు చేసిన ఉపదేశము 
త వమున సమర్తరామదాసు చెసిన ఉపదేశము వంటివి, 


లౌ MN లత Ya రి... కాది జగ గా SY. WL ౨ అ ఈల 
ఇదు జబిందారును కర వ్యొన్ము ఖని? దులు పరయూర్థ ముగా శాయి Yi ొరు 
ఎవి u లి 


గ @ లి ఖై = hh 


(క 


Hy a wh శి #3 é కీ 3p 
119 vi va న ur a ba Mog 
య sh St AA) PE క స 
«3 1 4 {i | ॥ | ప z లో al ' (1 
ల ఆలీ | లకే ఖ్‌ | ళల Be శి wt = it క 
శే అ ప | 3 శే వే el లే స్‌ క్‌ శ 
i a "Apa wr ed we 
2 fT Wee wr ప న 
SM mh ww ee gs ig | ॥ 
Oo A of a el 
CR | | a 20 3 టి y3 hy J స? న. శే 
ఉం yi ఖే ‘MM లీ “a i) 
క 3 ya 3 6 _ బళా dd} బే 3 లీ గా 
0 fd Sar eG we 42) “9 
3p 11 4 ml aly} య భై 26 
3b గ్ర 9 Cay 44 Yd ri ౧ 
2 hp“ [ వ gs స y3 శ i1 0] 
" తి ol గ్‌ 0 Aa 2 స wD yp on 
స గ 1 | 
స? i గ | v3 య Ye ల. 62 ర్చ 95 న గ్‌ 1 
వ సో ర Ms 
wD) యై] ట్‌ 3 ఇల్లీ y3 so 3 అ [0 (సై ప pt 
Ee బరి da He ig I 
y3 me’ Ww hb ల్‌ సా Ye year 43 
wf — lo fa చ స స 9. [| Ee స స 
| చే 1» ల 2 2 ౧06 లి (1 [9 3 ఇ గ్‌ D ila f- 
9 ఖ్‌ Xp J న్న 3 గో «4 yi ls Jp fr eras క 
3 bb a శస 0 A స 0 మ we 
PR ( 0 వ “0 ns లి 33: 2 2 a) జ an ఇట స Ua) 
CaS, IUD x స ag mn By 
లు OB టం! న్‌! య ౧ ig Yang vy bu 7h 
స గ్ర శః | [0 «3 న | 29 lg Ses 
63 | 3 |) pane a శ్రీ శ (త్తె గ్ల 3 3 న షె థా J ర్‌ వ న! 
A iB * oe 3 re J శ ie ఎత 
¥ వ (a ౧ స y3 లి "3 3 a 3 జ bs fn షప 
6) లే లాలా సే 9 | డ్‌ Up: స Leal 3 Pan Ge 
3 62) శై 0 లై , 3 PD) 42 న్‌్‌ స్థన a జ f 
3 3g 64 Dd] 5 Bb 9 3 స Te 3 వ ra 39 3 
6 ww 3 Y¥ 3 సె వ nn క సీ, 5 న్నే [| స f2 
Re) a) లు 5 <2 2 433 ని 2 ట్ర స్ట గ్‌ Ge 2 . 
జ శ స oe గ్‌ న శ Te మ (9 ఇ 2 Ve 
9 స 2వ వ్ర 9 a 9 Vs Bh 2 సుఖి Dy, HH టె 3 
గ్త్‌ హై. మ న ౯ gl సం Bb స న 
ఎ ఈ ౧] య గ శ స్‌ డె 


9. 
తోటి వి 
మని ఆ 
TOs 


స్నో 


ట్‌ 
ల య య 5 
వ ఆ అ న్‌ శా ఆలు 


అలో 
నా 


Me అలో ఏ తో 
ఖై 


త క. 


అలో 
రప; 


(త 


మసన చెన్నప్ప 


Cn] 
సం 


y3 
శ «3 
O 


౧ 
డి 


పద 
ంచినారు. 


లం 
Ca 
య్ను 


గారు రచించిన ఈ 
ర) 


బులను నిరంహంచు బుతు 
లాకాం 


బుతువులు వరి ంపబడినవి. 
oy 


సృగూర్చి తాము పరిచయము 
<< 


ప 


ఖో జల 


టు 
ఆరు 


య్య 
వ్‌ రం్‌తీం 


స 


జా 
ందు 


ర 
Wy 
ద 


రచన సాగినది 
నటుల: అలం ఆ 
య 


శి 


ఐత్‌ 


” 


శ 


Jy 


హో 
హాదక 
C3 


ఇల్‌ 
ంచుచు (వాసిన 


3 
Sin 


ఆజ 
కాం 


వా 


లె 


Ca 
bd 


vy స 
= 
~*~ 
చ 


జా 
వం 


ఎ నారు 


రాల 
జ్‌ జీ జజ 
iE మలల! 
లో 
బి 
నక 
hd Tl తో 


3 
ree 


సీ అ 


అలీ 
0 ae 
Re) 
చో 


తో 


* 
™— 


అ aa gg =) 
లు క్‌ 


(nar 
Bade My FT 


ఆ 


ఆదరా 
లాం 
రేవా. 
Pe 
Wied Cc 


లు 
ప్ర 
వ స్క 
అమ 
cree 


ee 


wal 
న్యా 


క 
రణ 


ళ్‌ 


+" ఛా 
స్త 


a} 
bre 
అదు. * 
ఇ 
చ 
ఏం! 
న. 
Gere. 
gg) 


ఖో 

జ్జ 
ఇ “ 
ఇ 
రామా 


en 


వేటూరి వాజ్మయ సూచిక 


(4 పో అవ రా లలి n అ 
జ 56 ప డా 
కూరిమి హెచ్చు; కుచ్చితపు కొరిక కోరదు; | పోడ పోడుకుతే 
హూ. 
నేరదు; పోరితం: అక 
నరదు; పోరితం[ అకు నిల్వదు; పిలం సిపేరటం:: ౮౩ 
a) 

జెరొన ఆదరా టె wr 

రదు; పరిమింఒెగడి చెప్పుటకాదిడి; నిక్సుమవైమా 
భారత ronan వెం అధ్య నక రా జ క్‌ 

న్నీ అ ల 2 Ci © లిక . ఇ 
ఇ షష 


hr తె అయా నీస్‌ చ్చు (1 ల్‌ , బి పద్యములు ):- 


లక్కవరం జమీందారు రాజామంతి? | పెగచ భుజంగూవుగాక కమా 


మైామవతి పరిణయ సందర్భమున ;వాసిన పదముల 
జ్యో స్తే bs 


4 


జంట కవులలో నౌక రెన దివాకర్ల తిరుపకిశా సి వెవంగతుకై న సందర 
౨ లోనివీ పద్యములు. వారు ఆభంగుర ధారణ మాధురి పకిస్సుకిత క 


కల్లి బినవారుగను, బుద్దచర్శిత నిర్మాణ దక్తులుగను కొచయాడబడినారు. 


రా 


రాధాకృష్ణనాటక (ప పయో గ పళ అస (6 వద? js Js 


a Wel ఆ 
ల జ. వ Wm అస ల లం 
(మెలవరం జాలభారకి సమాజము 


పానుగంటివా రాధావృత్త మునందు భకి. రమాదరమును దిమూపింద దుర్గా 
థను బాపి . నాటకమును రచించినారనియు, జాలభాకతి సమాజమువారు 


సా క్కగా ఆ నొాటకమున సముంచి నారగియు శా సిగారు ' పవంసి౨చినారు. 
నూ 


(1 


క చి తనశియనాటక క 1|పయా గ పశ శంస (6 పదములు) 2౫ 


సంజీవరావు చి తాంగి, సతు, సావెతి, దమయంక వంటి హా; తలను 
లజ స్‌ 


ఛ్‌ 
వరించి నాటక కళ్లకు ద్ర (పాణ ణము గై నాడనిం వై 3 డాలి స సై వదా. నం 
కూహుక వేషములను ధకెంచి చి సిస్సచూన స్ఫోంగార, నం తత శృంగారము లను 
ర సో సనా 
నెర పినాడసియు [పశ ంసించినారు. 
6. మెలవరం జాలభారరి నాటక సమాజ [ప్రశంస (12 పడ్డములు ):- 
మలల అనో 
మెలవర్తం పాపారాయ | పభువ్వు నాజకాభినయ విజ్ఞానావవ్యద్ధైక తగినట్టుగా 
ముల | చా న్‌ ప 
వాలఖారది నాటక సమాజమును ని న క గరంనోరుః హ్‌ 1 


2 
RY 


9 


ఒప 
pre 


కొ 
(శ 


స ఉండరాద 


Ped 
(cw 


నాటకము 


wih 
(yr 


ల 
న్ని 


చేసినారు. 


బటు 
చో 


వా 
య 


సై 


ఆ 
జు! 


గాంది 


+ 


కక గంగా 
Morena 
అజ తానా) 


« 


Gd 
ty 


అ 
రంల; అఆ 


0 


Wa” 
Mg LE 
Kk నా ఇల అలో 


ఇ 


నకు సాగగల 


న్‌ 
చ 


౪! 


a 
ఓ 


నారు శా 


తి 
గు 


ba] 
షె 


వాం 


వయకూ. 


లె లె స్థ ne) గ y3 3 ల్‌ 
[1 అ 9 1 స 
96 Er అ న్‌ 
3" థ్‌ ల oh, i,m 
( 3 శ లగే ౬1 3 wa én 
లి ళ్‌ సం wn | 
x13 oY ల లై జ్య 
లే | న్‌, c y3 5 స్ట 
గ. y3 xh rt | గ. గ 
ER! WT స్స 3 ల్‌ 
(౧ 3 స. 1) YH f= 1 
= gi dra sar 0 ‘ss 3 
ఖ్‌ ల క. గొ (.. Je 1 లే 1 43 
pr a వ 
11 స ల aC 23} 3 J 3 స్‌ [ } a 
—~ొ స ‘3 cy 3 Ya va /3 v3 2 
ఫ్‌ గ 5 et ఇసి a3 వ Y3 v3 5] | 
ఇ Ye ae [ సె va OQ yy 
3 పం 1 ర va క క b 
4 సై y x3 3 ( 
షట A fp చు ల 
టం D | ౭ నీ 
a 62 | గ్‌ 
col ల a so: a9 9 fo ర 3 3 
— aye ~~ 3 న 
ల టం య స (గ థా 
గ్‌ CORE 3 3 9 * a 0 సం జ 
స my శరం 92 ఆ See మ ¥ 
& ie 93 3 (= ya =) qa Ad 
se 73 3 03 శ [ 
[1 2 ww 3 3g /2 9 A 
5 ల) 6 i mw 3g A ag .ః ౧ 
oy o 2 6 3 ల ఫ్ర స శక 3 r3 ౧ 
g tw మిం సతతి శీ 
న. అ . [రాల వ  y 
~3 ౧) 33 fo వ @ bh ౫ జ 1] స జ Pp 
స త లే స వ 2 1 
గి య్య Ye భ్‌ We gre ఖే గ్‌ 9 Oo ag 
J ww © 62 ఓ లస bm es) లు ae) 
3 s శై wu 28 8 
ఖే ~~ Er cig ౮ 


కి! 


SRE 


నో లాలా. 
వ నా 
లలో పాలు ఆం 


స గలా ఇ 
ie 


ma ఇ 
ere 
న 
వ. 


ర్‌ 
J 
ల్‌ 


Pr 

ఇ తూ న 
se 
yj =e వా 


తన 


ఈం హక స 


లా! 


టే 
జస 


_ 


స్‌ 


౬ 


నారు. 


రా 
ఆలో 


అ 


జీ 


5 1982, 


అ 


ఇ 


[35] 
అ చివ 


ను సామె 


ష్‌ 


లీ 
షష 
ot 
2 
స 
చో 
స్‌ 
Rr 


గ 


td 


లూ ఉన్నవి. 
గారు వరిం 


ఎ 


అలి 
azo 


శ్రాసి 9 


Pu 
Mn 
అమీ _/ 
రా fC 
” 


ఖా. 
co 


యిం 


"ఇ 
చై జు 


తాగా 
వ 


Oy / 
(oe 
ణా 
(కే 
జ 


శవ 
టా 


Ud 


ఖు 
లకు తప్పుకొని య 


- 


ఎటులో ఆఐ 


ద ర నముగా భా 
రు 


తాను దరి 
జ సంపా: మ 


యడము 


శీ 


జాన 


Ey 


శిరా 
Vow * 


[(తగేయ 


రచింపబడిన దైవసో 


(ఆ 


తో 


లం లకి 
దగు 


Pn 
wd 


లో 


wom 


Sree 


ఇ ఒర 


ల. 


pm న 
ద 
పు 


తాల స 


సర 


ఉన 
జ 

లో 
~~ ~*~ 
Gu 


60 
11s 


2 82 A శ © a3 ca 
mG 4 జీ న CE త్తి 
cc ey అ 
c 3 జం సం 
స్‌ న్‌ a 9 ఇ ర ళా 
ఆ గ్ల సై ra 2 qm సై fp 
శో ౧ డె న నో ఖ్‌ 
(2 ణి నే గ సుల్లి యా 
DD సై ఇ LOR డో 
స్‌ ఈ ad ౧౫౮ 3 
f- ya) a ల ళా 8 0 
= Ky ye IE 2 3 యె 
౧) 4 ‘3 a త 
లు NY నిల్పి . 
fs ¥3 క § a క 3 i స్టా ca 
664}; nN లా ఇ 
3 భ్‌ 1, (66 
3 న్‌ సలు f30 9 గో య 1 ౧ 
2 < c Ca 
A Af] టా BG గ క # ౪ 
దీ we Oo ౧3౩ ఆ ఇ ( 3 ఎ Ee 3 
Sr be ca A gg A8 hp Ye ట్‌ స్ట్‌ 
ft ల న! 1 శు గ్‌ న, SE) న ణం / క .- 
స సం - ఇ గం 4 im f : ౮0) హ్‌ . ర్‌ ళా 0 ళా 
(౧0 ag y3 శి 1) సం గ 
శ్వ గ్ర గ్ల 3 v3 లో ర్మ : ! ్‌ 3 (| |) గ్ర ఖ్‌ 
థి ౮ ఆత ia “ya క ల బుల్‌ 9 oe [- Ha) గ 3 | న్‌ా (1 
f- so oi x3 9 ర్‌ ల) ( | +) 2 y3 pa గ 
“3 FF se స D స రే కో క | సే ్న గ్‌ స | a2) ల 3 oN yg 
oH eee కో స్త 3 0 3 ల] ea స్‌ fe bh hb టై ఎ! 
Se An a 1 స 3g 8 శ్ర వ | 
ళీ స్ట క నే మ్‌ ణో స్తీ ¥ ¥ 2 { 2 %3 01] 3 3 భా _) 

అ ల్‌ క్షే 3 గ్ర న్‌్‌ (౮ J fa 3 %3 cco | 0 ళు యూ EY 
ps 4G ve Dn 1 ¢3 5 గ్‌] గ్ర స్తూ 0 $3 0 ౯౦ ౮ 
ళు 3 /. ళు ఆ b క Ga ల సం జ్‌ 1(ల ౧౫ (0 య, (71 
ట్‌ ౪ (౮ ప్‌ ౬6 [1 «a న్‌ 3 a జలాల వ్‌ ౮ జ స 9 

wr 3 ee ya co 9 2 ౦9 
త 3 3} న గ [ గ్‌ ౬; డై 33 as) జ € ప్‌ 2 at} |) గిం గ్రే 3 గ్ర, Ne 
| వ్‌ లు . శ శ /7 గి 3 2) ల గ cf} ps య ba వ ల ౬ 

© ; fe ng షి 3 2 Bh oO ; 
Tn be 2. ee అ ab x a స సై జ 
. జ్జ! చ్‌ న (సె రి వ న ర్తి న్‌ bh DD +3 
జన #1 జ *t 
ARTE oS 5 13 
TR ణి ఖ § హ్‌ క | pe 

3} oO c 09 a రా గ స్‌ ఖై 0 

a భా ఆధ = 0 = B18 వ వ్‌ గై 


ఎయు 


awe 


మ 


we 


రా 
ఆ 


౯ 


UU 
ద Va 
rah 


౧జి 
en 
న్‌ 


రు 'అమరావ; 


లో 


మ్మ దాసు మూ 


(గంథము 


వాళ్‌ 


(| 
6 


వేటూరి వాజ్మయ సూచికలు 
ఎం! 


న్‌ 
a 


రచించినారు. 


ను 


(0 


ల 


న అమరా-? 


Sa శ. 
UI? రిం లు 


న్‌ 
ఎ 


ల 


© 


— 


+. 
ఇ 


జో 


Ff షు 
రత ములు 


« 
ou 


ఖులను చేయుచున్న వి. 
ఆశీర్యచన స 


24. 


0 అ) 


a 
fh 
pe 
of. +] స. 
W vw 
స శ) జ 
+ యి 
య క 
fe 17 y2 | 
Es pa శ na లే న్‌ 
3 ml § og ' 

స fe SSR ORO GCG 
(1. న ఓ : a స్‌ fu) గ లో 
ce 63 | ర్స్‌" 3 a3 fp 

ta [2 ౮ గీ (౧0౮ 

2 a 90 WW 9 
9] చి / YB ars 
రజ DOS ల 
షు ఇ ఓ 2 రు య “2: ya 7 
SA ళు ఆల శు వ స్త షె 
గ a గ) న 3 2 18 3 
fee లా ౨ రియ శ Re 
5 get స 
క he 3 3 
99 సో య | hh 
Sg x అ క) 
ot 6 "౫ 
3 xe ఛే జ్‌ 

cay లో 
స్‌ నా 
a 4 


భారత భాగవతాది 


'ఫదెంచుచొ 
దోలంకుచూడ్కి-నిం 
వృధా ఫ్ర 


సి దేశసం 


రిచారకులా! ధనమా? 


డా 
సల 
srr 


Vu 


< 


సజ బాకా 


కు 
తెలుగువాని పథ సగ్గు చు న్న 
రాదని 


—_ 
(అ 


యు, తెల్లునాట నుండి అచ్చటి 


1 వినయంబు భయం; 


3% 
యో 
సలిబా 
Yu 
చలో 


లో 


డు తోయ 


3 
ను మరు 


2 
అద 
యి 


దురం 
తృృభా 


Me 


అం! ధనాయక రాజుమవ 


యిం 


ఇ 


జా 


_నుచు 


? 


pn జి 
ల ఆస స్ట. 
hot లో 


లే గ్గ 


ఖై సై 
రె గె 
1 o£ 
qe nD 
3 
క il) 
త న్లో 
9 ww 
et క్‌ 
Ce 
fe pF 
Ya 
3B 
Ho ad 
సా “స 
న 
rh 
3, 
5 9 
= Ag 
ww (ia 
శి 
3 కే 
య 
5 2c 
మ 
తా అగ 
() 1 b 
Tw 


లు కాలేకపోయినను 


Cal 


రు 


లను గియవలెననియు, రవిందుని వలె 


చు 


~ 


మ 


అజా కాకా 


6వై 


వేటూరి వాజ్మయ సూచిక 


“A హ్‌ క్ష స / 
are si 7 ia x న 
కట. ం అ బె క్ష 3 గీ y3 
1d స ణే ళ్‌ శ 
3% hh h 9 J 
శ ఫ్‌ ' ;] py J 
a (3 "3 
by JE క చే y3 WE 
OR Ye yl sa వ 
Be fad స fy 0 ళు a 
Yr 9 <n qr3 క 
re hp 7 0 9 i fe 
bs i ఎలి by య ke ya 
ge గ F సె షా em £ fe త్తి 
ve లక న్‌ క న. ve 
ష్‌ ల్లి య | | ఖై [ 
జ క లు Ge శ 
,] xg v3 ag ft qం 1] 
3 (mn | న సం Ye 33 
EE “3 3 Ar, (ఓ 3. 
ig 63 ట్ర | es Fee a 
. f- 6 న్‌ గి «21 1] 8 ట్ట 
వ 8 | v3 a3 కై. fa న ౮ త్తు 5) 
3 £ అ యా 8 9 Ya fo) 
గ మ il (8 se 
C2 ™ స్‌ 0 . “3 న్‌ 0 cg 
3 [0 ల సి 3 y క న్‌ 
శ Phe wf wep 
2 గత క 
షల్‌ gre Rf, eg 
eg Aw 8 ao మ 
సి సం షష y3 0 y3 3 స 3 కు?! Bb 
ప శ > స్మ జ క్‌ 
wag As # RE 2 
ల లి YB ఫే 
0 గ జ | in (7 | ష్‌ 
తడి 2 థీ uD నా! 


త 
ro 
ణా 


లో వ లు వాతో 
షా ET 


# 
తాదది 


ఆశా 


క! 


“ 
(oo 


వారు 


™~ 
ys 


జ 


త్య 
క్యు 
లుటూ 


Pe 


పెయిచుండ 


ల్‌ 
bn 


అఆ వాఅలయముల 
వారిపూరము షాః 


ఓఓ 


మసన చెన్నప్ప 


దకమండ బివారు డివాకర్ణ వేంకటావధానిగారిచేత మిగిలిన క ఆంకఠములను 
వే _ పకటించిరి. ఈ నాటకమున మలయవతి జీమూత వాహనుల 
(పణయము, మూల వాహనుని త్యాగము నిరూపింపబడినవి. ఉత్ప రార్భమందలి 
లోకోత్తర రసపోషణసం విధానముచే ఆకర్షితులై శాగ్ర్రీగారాంధ్రీకరణకు పూను 
కొనినారు. కాని పూరి కాకముందే దివంగతులెరి. ఇందు పాత్రోచిత భాష 


వాడబడినది. అవధానిగారు శాస్త్రి గారి ననుసరించినారు. 


Ta *గౌరీకళ్యాణము :-- శాన్ర్రీగారు 5 అంకములుగా ఈ నాటకమును రచించి 
నారు. వ్యావహారికభాషలో ఈ నాటకము నడిచినచి. నాంది “నల్ల్ణగొండం 
నాయకా! యెజ్జగొండలయేలికా” అని పారంభమగును. సింగడు, సింగి కలిసి 
(ప్రస్తావనను నిర్వహింతురు. ఇది 22 ఆర లావృల అమ్ముదిత నాటకము, 


66 మసన చెన్నప్ప 


వ అటి Vl నం జీ గ్‌ ళో శ ట్‌ శ. లాం తనే ణా 
షష్ట (పకరణమున కః సార్యభి దని కళ ఒదెశాటనము, సర్వజ్ఞ 
రక గా PLN టు గా సధ సల్‌ ఆద పా 
వింగదూపక గంధములు, బిరుదము (శనాథుడె ఖూ వాలుసి దర్శించుట 
హే. ఇచ ఆం లా UA ఆం లె 
మున్నగు 2 పిశెదములు చూపబడినవి 
౮ ] a 7 త వ వ ma న న 
సపమ । [పకరణమున న కాళిఖండరచనము, చెమ ఎరథ ధారడ్డి ఎ | అనాథు 


ద 
bpd లీ స లో 
నక జ స స నడం అప జ క రా జట జ లాం గి MO లు. Ss 
డా! మరి Sof “నాథునకు విన IID, మస యో 10 _ంలొ ౬౫00౮ 
ఓం ౧ ల 
న జ గ్‌! 


స్స అ 
ఇ జ న Lad ఏళ 
క్‌. ju ద ధల చే oJ 


ఖీ షి గా 
© వు | పకర దు ప పలా wa కొట ర చర్మితవ మును గూర్చియు, అయే? ఖరామ 
ల | 
కర వరఇకాకా 
తః న వ 


అనిత. ధీ ' టా 


రు 
లలోనె మ అ హోలికలను గూర్చియు చర్చింపబడినది. శిపర్మాతి 
మాహాత్మ- ఇసు మరియు ! ₹నాథుని పేరున అక్షణ| గ ంథ షల ఎందు పేర్కొ నబడిన 


[గం భం gn తత్‌ విళదపరచబడినది. 


వా 
ళు షె - ల అలి జ (i me mn AM ఈ 4 
వాటు ! 3డాఒరామముల్‌ ని పదములకు (నాథ అ ఇం. అలయ 


1 


బ్రో 
డ్‌ 


ండియన్‌ ఇన్సి(కిప్లన్‌ వాల్సుం 1” ఖ్‌ 


గానో పా అర నరు Manat. a “rE 
భారీర !మభులి?యా కాదె నత 


న. 


ర్‌ సే శాసనములను చదివి 
నపుడు భాబావినషయమున, చర్మితవిష వయమున అపూ య. గా తోచినవిశేషములను 
నలు. గుర్చించినారు. కాసనసంఖ్యలు, పుటసంఖ్యలు, శ శ తకాల్తాదులను 


సూచించుచు 2౨ శాననములలోని విశేషములను ఈ ప స. జ పెవరించినారు. 


అను గొపు కానన. సంపుటములోగల ఆంధ సంస్క 


a 


శాన్తిగారు సంస తమనండున్చ ఈ కథను వాడుకభాషలో [(వాయుటకు 
oe ప జీ ~- 
పోత్సాహము కల్గించినవారు |శీ రెంటాల వెంకటసుబ్బారావుగారు, ' |ప్రొతెసర్‌ 


68 మసన చెన్నప్ప 


ఆనంకరకాలమున హ3రామయ్య ఉపవితమునందు ఆంధకాలమావహించినది 
ee Ge aa ~~ అల 
[గామ ఐ వాసుుకు ఆతని పాట ఆమంగళపుపాట ఆయిన కౌత రకపు సంగీతము 


ముందు రామవ్యుగారి శావీయ సంగీతము వెనుకబడినది. అయినను అతడు 


(స్త 


బెజవాడ రాజుగొదిని దర్శించి సంగిత 


3 
ల 
విద్యాంసుడుగా చేరుటకై [పయత్నించెను. కాని విఫంమనోరథు 


ఒకనాడు ఇద్దరు బాలికలు తోటలో పూలుకోయుచుండగా వారిపె పాములు 
బుస కొటి సాగినవి. అమివెపు వచ్చిన హరి రామయ్య పున్నాగ రా గము విని 
వించి పాముల నాడించ సాగినాడు. ట్ర క్రూ లికలెవరో కాదు రాజుగారి కూతుళ్లు 
వారి వలన హరిరామ: సంగిత ప్రతిభను తెలిసికొన్న జమీందారు ఇన్నూరు 
రూపాయలిషి, హకిరామయ్యను తీసికొనిరావలసినదిగా తన వారిని పంపినాడు 


మీ 
వారు వచ్చి పలుకరెంచినంత లోనే హరిరామయ్య అసువ్వలు అనంత వాయువులో 


ఇందు శాన్రీగారు మద్రాసులోనున్నప్పుడు జరిగిన సంఘటనలు వివ 
ంచినారు. త[కానందస్వామి పూర్వజన్మ కథను వర్థించినారు. “ఈ జన్మపు 
చులకు పూరుజన్మ వాసనలు .కారణమగుచుండును. త|కానంద సామి 








* కరుణము (కథ) ఆంధప|తిక, 246-1980, 81-8_. 1980. 


వేటూరి వాజ్మయ సూచిక 


త కమా(తాహారుడగుటకు పూర్వజన్మ కంస్కాారమే స్ట్‌. 
సంస్కారము నుబట్టి ఇహమున ఆనుకూలమైన హార విహారములు 
దురు అను సందేశమునీ కథద్వారా శాన్ర్రిగారు చెలువ 


I స్వీయ చరిత 


చ్‌ | 


| పజ్ఞా (పభాకరము" 


టై 


_ 1పభాకరుల దివ్య (పడ్డాము య మైన అనుభూతి షిేషము లిందు వర్చి ౦ప 
ఖడినవి. 1948 లో న “1 పజ్జా న " రచనమున కుష్మకమిళిచిరి. 


బడినవి. 


శా న్రుగారికీ బాల్యము నుండియు అంధ వికాస యెడ నమ్మకము. 
లేదు. పౌరోహిత్యమయిష్టము. శకునమలు చూచుట వ్యర్థముగా భావించెడివారు. 


ఖగోళ శాస్త్ర విజ్ఞానమును శ్రీ వేపారామేశంగారి ద్వారా పొందినారు. 
రామేశంగారు నిరంతర పఠనోత్సాహమున _వభాకరులకు మార్గదర్శకులు. 
వేళ్యాభినయ దర్శనమున ఏవగింపు, తనకు మేలొనర్చిన వారై నను వారి యశడు 
'కృతజ్ఞకాభావము కల్లియుండుట ఆన్నవి ఇాస్రిగారి కలవాటైనవి. 





పండిత గోపాలాచార్యులు, 'డంటాల వెంకట సుబ్బారావు, సంక జార 
అప్పారావు, వేదం వెంక|టాయకశా న్ర్రి, కాకీనాథ వాగేశ్వునదావు వంతులు, 


( ఎర్‌ ఇ సీ ఆ ౫ న 
టంగుటూరి |పకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య, ఆయరిడెవర కాః 5 


రావు, పనప్పాకం ఆనందాచార్యులు మొదల ఎవారితో శాత్ర్రానికి ల వా 
అకట స. మ 
హిత్య మెట్టిదో ప్రజ్ఞా (పభాకరము కతేటపం చుచున్న ద, 
పావులూరి మల్లన గజితమునుగూర్చి కండదుకూ 2 ఏీచేశ లింగం ఒతేలు 


గారు తలపడిన విధాన మిందు చి 


70 మసన చెన్నప్ప 
తంజావూరు [గంథాలయమును గూర్చి ఆస _క్రికరమైన విషయము లీ, 
(గంథమున (వాయదబడినవి, (పభాకరకాన్రుగారి ఆధ్యాత్మిక చింతనకు వారి 
స్వీయచర్శిత అద్దము పట్టినది. కనుకనే వారి శిష్యులు డా॥ పోచిరాజు శేషగిరి 
రావుగారు “ఇది (పజ్ఞా చర్మ్నితమేకాని [పభాకర చరితముకాదు'” ఆని కొని 
యాడినారు. * 


IV “నీకి నిధి, 

ఈ [గంథము ముక్త్యాల కుమార రాజాగారి కంకితము చేయబడినది” 
ఏడు, ఐదు ఆధ్యాయములతో [ప్రధమ ద్వితీయ భాగములుగా విభజింపబడి 
యున్నది. ఆరు పుటల సంపాదకీయమును కాశీనాథ నాగేశ్యర రావుగారు కూర్చిరి. 
శాస్త్రగారు (వాసిన పంచరత్నములు (కుమార రాజాగారికి సంబంధించినవి 
ఉన్నవి, నీతి నిధి మొదట ఏ భాషలో పచురింపబడినదో తెలియరాదు, ఆంగ్లాను 
వాదకారుని పేరును లేదు. కాని అతడు చస్టరుఫీల్డు [పభువునకు |వాసిన ఉత్తరము 
(32-5-1749) ఇంచు పదకొండు పుటలలో [| పచురింపబడినది. ఆంగ్రమున. 
ఈ |గంథమునకు గల పేరు “The Economy of Human life.” మానవ 
జీవితమును సంన్కరించు నుద్దేకముతో నిందలి నీతులు పొందుపరుచబడినవి. 
1751 నుండి 1812 నాటికి [గంథము యాబదిమారులు ఆంగ్గమున ము(దింప. 
ఐడినది. ఇందు మానవుని ధర్మములు, మనోవికారములు, మనుష్యులలో 
ర్రైపికముల్తై న తారతమ్యములు, సాంఘిక ధర్మములు, మానవ సామాన్య 
విషయములు, స్వపరానర్థకములగు వ్యామోహములు, తప్పించుకోరాని డై విక 
ములు మున్నగవాని సంబంధ మైన నీతులు కోకొల్లలు గానున్నవి. పభాకరశాన్రి, 
గారీ [గంథమును సులభ నుందర ఇ లిలో అనువదించి తెలుగు భాషా [పియు 
లకు ఆందించినారు. + 
చలు. 


* (పజ్ఞా _పభాకరముఎఒక పశిగీంన, మణిమంజరి, ఫ్మిబవరి 19062 
పుట: 91. - 


వేటూరి వాజ్మయ సూచిక్ల అ 


(క) సాహిత్య శాసన భాషా చారి|తక వ్యాసాలు. 


i తాళప త [గంథములు : 


[ఈ వ్యాసమున శాన్రీగారు శాళప|త గంథముల సేకరణ ఆవశ్యక 


పా 


తను వివరించి ఆట్టివానిని వికయించినచో కొన గలనని (పక టించినారు. | 


Pr es బౌ9ను దొరగారు : 


| ప9భాకరులు బౌ9ను చరితను (వాయవలెనని ఆకించినారు. ఆ వయ 
త్నములో పలువురి లేఖలు సేకరించి (పచురించినారు. ఇందు వఠ్యం ఆదై్యత 
బ9హ్మశాస్తుంలు 25-6-1388 నాడు బౌ9నుకు _వాసిన లేఖ |వకటింప 
బడినది | 


శి. వసుచరి తము : 


[సంస్కృత మూలక్లో కములు-తెలుగుపద్య ములు వీనికిగల తారతమ్యము 
నిరూపింపబడినది. | || 


(వసుచరి.త్రమున గొప్ప గొప్ప కల్పనలు గలవు. కాని కథావిధానమున 
పసలేదు. కథలేకయే ఆంత (గ్రంథ మట్టి కల్పనలతో రచించుట నసతయే 


యగును.) 


4. ద్విపదకృతులు : 
| ఇందు సోమనాథుని “ద్విపద' రచనా బిధానముతోపాటు ఆతి పాస 
'యతి'ని గూర్చి వివరముగా తెలుపబడినడి | 


క. సిపి. బివునువారి యుత్తరము ; 


చ వ > వ్‌) వాం 
కి_కేల1ే8ికి4 లో పైడిపాటి వెంళకటనరసయ్యకు బ్రౌను బాణం 


ఊ తరములోని విశేషమును కాస్త్రిగారు వెల్లడించినారు. | 
— 


ళం 


79 మనన చెన్నప్ప 


6. వనితల కవితలు (1) ; 


(పెద్దనాదుల కాలమునుండి కులకాంతలు చదువదగిన కావ్యములు లేవు, 
రా జ్యవ్యవస్థ ఛిన్నాభిన్నమగుటచేత రాయల తర్వాత చక్కని కవిత్వముచె'ప్పెడి 
కవులు కరువై నారు. రఘనాధరాయల ఆస్టానము నలంకరించి, గోవిందదీక్షితుల 
[ప్రశంసలు పొండి, కవిచౌడప్ప నోట “మాటాడను వారిజభవు నంతవాని వళమా 
తంజావూరి సభన్‌* అని పల్కించిన మధుకవాణి (పత్యేకత కొనియాడదగినది) 
[ మొల్ల గురించి (వాయఐడినది 7 


లి, [విజయ రాఘవుని (పియురాలును, ఆస్థానవిద్యాంనురాలును అయిన 
రంగా జమ్మ చర్మిత తెలుపబడేనది, | 


7, వాడుక భాష: 


[ఇందు వ్యవహారములోని పదములను కావ్యములనుండి ఉదాహరించు 


8. ఆంధ్ర నాటక రచనము : 


(కోలాచలము శీ9నివాసరావు ఆంధ్రనాటక రచనమునకు కొన్ని నూచ 
నలు చేసినారు, శా స్త్రీగారు వారితో ఏకీభవించక తవు అమూల్యమైన ఆభ్మిపాయ 
ములు వెళ్లిడించినారు. | 


9. లవంగి ; 


(పౌ9ఢదేవరాయల కాలమున శోణగిరినాథుడను కవి ఢిల్లీకి వెళ్ళి వండి 
తుల నోడించి ఢిల్లీశ్యరుని కూతురును “లవంగి”ని వివాహమాడినట్టును, డిండిమ, 
కవిసార్వభౌమావి బిరుదము లందినట్లును విభావ రత్నమాల ఆను [గంథము 
(సంస్కృతమున (వాయబడినది, కావున లవంగి గాథ పండితరాయలకు కాక 
డిండీమునికి [పన క్తించినదన ట కాధారమేర్పడుచున్న ది.) 


10. ఆంధభశబ్దానుశాననమ : 
(ఆంధ 9ళబ్రచింతామ ణీ నన్నయ కృతముగా నిదాపింపలేము, ఆంధ్ర 
శద్దానుకాసనకర్ర సంస్కృత, (పాకృత వ్యాకరణ పాండిత్యము కలవాడు) 


వేటూరి వాజ్మయ సూచిక 73 


11. మధుర కవితలు: 


[ ఈ వ్యాసమున భక్రి శృంగారములు వెళార్ను పదము లియబకడ్తికవి. ] 


(తుమ్మెద పదాలు మున్నగునవి భ _క్రిళశ్ళంగారభరితములు, భారత కథాంశము 
ఇంచు వర్థితములు. .) 


12. చరి తొంశము : 
( ఆచ్యుతదేవరాయలు తోడిఅల్లుడై న చెవ్షప్ప నాయకునికి తంజావూరు 


రాజ్యుమునరణముగా నొసగను. జతర మలాంటి ఆచ్యుతరాయల కు పట్టమహిషి 


కాదు, పరిగృహీతయైన శూ] దకాంత. ఆమె మరది చెవ్వప్ప ce _దుడు. ఆందు 
కుదాహరణము తిరుమలాంబ “వరదోందికా పరిణయము. 


18.  ఏనాదులు ; 


[ఇందు ఏనాదుల ఆచార వ్యవహారములు, భాషా విశేషములు వివరింప 
బడినవి] (ఏనాదులలో పురుషుడు తప్పు చేసినచో త్ర ఆతవిని విడనాడును, 
ఏనాదుల భాష తెలుగు. తురకమ కలియదు. సంస్కృతము చేరదు. భాషా 
పరిశోధకులకు వీరి భాష కొన్ని రహస్యములు తలుపును, 


14. లక్షణ (గంథములు ; 


[తెలుగు లక్షణ (గంథముల స్వరూపమును దిజ్మాాతముగా పదర్శించు 
వ్యాసమిది. అప్పకవీయమువ౭టి లక్షణ (గంథములు ,పాచీన [గంథములకు 
సం[గహములేకాసి స్వతం తములు కావని ళాన్త్రిగారు తెలిపినారు ] 


15, మధుర గీతములు వ్‌ 


(పామరుని నోటినుండి కూడ భావామృతము పొర్తి పదబడ్దమె వచ్చు 
నేపుడు వ్యాక రణము తప్పినను, ఛందస్సు తప్పదు.) 


16. _గామ్య మీమాంస : 


దన అంటావయు కాకక 
“మూరడము భాషకు సహజ గుణము, ఆకే ఆగే స-భావము కావపిం 
లేదు” అని శాన్ర్రీగా రభిపాయపడినారు. 


TA మసన చెన్నప్ప 


17. మధుర రచనలు: 

లంకాయాగము, గంగా వివాహము మొదలగు పాటలు సమగములు, 
వానిలోని పదాలు నిఘంటువుల కెక్కు జాలినవి. శేతయ్య పదములలోని భాష 
[గామ్యముకాదు. జానపదుల రచనములను ఆదరించినచో పౌఢ (గంథ ములకు 
_పచారము తగునను వాదన సరికాదు) 


15. రాజులుూకవితలు : 

(బాంబవతీ క శాాణము కృష్ణరాయలు రచించ బేదనియు, ఎవరో వెష్ట 
కవిక్టీరచించి యుండవచ్చు ననియు, ఆము_క్రమాల్యద రాయలు రచించినదిగా 
లక్షణ [గంథ కర్తయు పేర్కొన లేదనియు శాన్రగారు (వాసినారు.) 


న 
గ 
0) 


19. |పబంధ రత్నాకరము : 
[ పెద్దపాటి జగన్నాథ కవి కూర్చిన ఈ సంకలన |గంథము ఛార్మితక 
పరిశోధకుల కెంతో ఉపకరించునని శా స్పింగారు [వాసినారు. | 


20. నాడీ |[గంథములు : 

[ఇవి జీవిత కాల మెల్ల వాసి నను పూ ర్రికానటువంటి |గంథము లని 
చెప్పుచు “ఆగ స్య నాడి” ఆను [గంథమును గూర్చి [పభాకరులు అనేకాంశ 
ములు తెలిపినారు. ] 


21. ఆంధ కవుల చరిత న్న నన్నయభట్టు : 
వివ. [ప్రభావతీ (పద్యుమ్న వ్యాఖ్యా విమర్శనము : 


పురాణ పండమల్సియ్య శాస్త్రిగారు |పభావతీ (పద్యుమ్నమునకు వ్యాఖ్య 
(వాసిరి, అయితే వారు వాసిన టీకా తాత్పర్వ్యాదులు కొన్ని సరసముగా లేవని 
శాన్రిగారు (పమాణపూర్వకముగా ఈ హ్యాసములందు విమర్శించినారు. 


వివి వాడుకభాష లేఖ : 


| శాస్ర్రగారు గిడుగు రామమూ ర్థిపంతులుగారిక్రి వా్యావహారిక్రభాష సంప 
దాయసిద్ద్ధమై వచన రచనలందు కనిపించునని, పండితులు వానిని పూర్తిగా మార్చి. 


వేటూరి వాజ్మయ సూచిక 75 
వేసినారని తెలుపుచు లెఖ (వాసినారు. ] (వాడుక భాషలో [గంథాలు వందలు 
వందలున్న వి. ....వ్యాఖ్యానాలకు వాడుకభాషతప్ప వేరే భాష లేనేలేదు. తాళ్ల హక 
తిరు వేంగళనాథుడు అమరవ్యాఖ్య వాడుక భాషలో వాసి నాడు...., పాలీన “వచన 
[గంథాలు. ..పరిశీలింపగా కావ్యభాషవి వేళ్ళలెక్కకైనా క గంథా 
లలో వచన భాగమంతా వాడుక భాషే. బౌ 9నుదొరగారు పండితులచే [వాయిం 
చిన వ్యాఖ్యాన ము లన్నీ వొడుకభాషే....యక్షగానాల భాష చాలావరకు వాడుక 
భాషే. గొప్పగొప్ప కవులు |వాసినవి ఉన్నవి.) 


24. శివత త్త్వసారము శ 

(శివత త్త్వసారములో అదై ్వతాది మతాంతరఖండనము, శే వమతోత్క 
ర్షము మొదలగు విషయములు చెప్పబడినవి ) 
౨5. శంకర విజయగాథ : [కర్తృత్వ విషయము చర్చెంపబడినది. ] 


(వ్యాసాచల పణీతమగు శంకరవిజయ మందలి శోకములు కానవచ్చు 
టచే శంకర విజయ గాథాకర్త విద్యారణ్యులనుట పొసగని పని ) 


26. కృష్ణరాయడు - పెద్దన : 


[ప్రపంచ దర్పణమున “సత్యవధూ పరిణయి మను కావ్యమును "పెద్దన 
రచించినట్టుగా [వాయబడినది. 


97. శీ) కాకుళ క్నేతము వ 

[పా9చీనకాలమున ఆం ధరాజులకు ఫీ) కాకుళ ము రాజధానిగా లేదని శాస్త్రి 
గారు ఆనేకోదాహరణములిచ్చినారు. శ్రీం కాకుళ మునగల సుమారు 80 శిలాకాస 
నములందును ఆ నగరము రాజభానిగా కనిపించదని తెలిపినారు స్టీంకాకుళ వసత 
మును (పశంసించిన కావ్యములను పేర్కొానినారు. | 
28 సారంగ ధరుని కథ : 

[రా జరాజనరేం| దునకు, సారంగధరునకు నెట్టి సంబంధము లేదనియు, 
నన్నయ ఆం ధశబ్ద చింతామణిని బాలసర స్వతికిచ్చినట్లు ఆప్పక వి చెప్పిన స్ట నే 
యము యథార్థము కాదనియు ళాన్రిగారు వివరించినారు. | 


76 మసన చెన్నప్ప 
29, బహ్మాళ్లి నడిమింటి మంగ కశ్వర శాస్తులు 

(బాలుర కై “సమాస కుసుమావళి'ని రచించిన మంగశేశ్వురుని హాస చతు 
రతను తెలుప సందర్భములు వివరింపబడినవి. | 


80. _హలీన సంస్కృత రూపకములు : 

(వరరుచి, శూ! దకుడు, ఈశ్వరదత్తుడు, క్యామిలకుడు వీరు రచించిన 
భాజము (రూపకము) లను మానవల్లి చక్కగా పరిష్కరించి [ప్రచురించి నారని 
ల1. జాయప సేనాని: 

(కాకళీయ గణపతి చక్రవర్తి ఆస్థానమ నందుండి నృ తరత్నావళి 
రచించెను 
తలి విద్యానాథుడు : 


( విద్యానాథుడు (పతావరు[ద యళోభూషణమును రచించిన తరువాత 
భామహదండ్యాదు ఆలంకారిక [గంథములకు |పచాళము తగ్గినది) 


_ అగస్త్యుడు: (విద్యానాధ్రుడే ఆగస్తుడనుట కాధారములున్నవి. బాల 
భారతమతని కావ్యము, 74 కావ్యములనితడు రచించినట్టు గంగాదేవి మధురా 
విజయమున పేర్కొన్నది) 


లలి, విశ్వనాథ కవి: 
(సౌ ఫంధికాపహరణమను వ్యాయోగ మితని రచనము) 

_ నరసింహ కవి: (ఇతడు కాదంబరీ నాటకమును రచించినాడు ఈ 
నాటకము రసవంతమైనది. పెదకోమటి వేమభూపాలుడు తన సాహిత్య. చింతా 
మజీలో ఆ నాటకము నుండి కొన్ని శ్లోకములు లక్ష్యమ లుగా (గహించినాడు) 
లెక. చెన్తుభటు : 

ఖం ల్లు 


(కతడు తర్క కాస్త్రములోని “తర్క భామి,అను పకరణమునకు “చెన్ను 
ఛట్టియి మను పేరుతో వ్యాఖ్యాన [గంధము రచించినాడు. రామ సౌందర్య 


వేటూరి వాజ్మయ సూచిక qr 


లవారీ స్రోత్రమునకు టీక (వాసినాడు. 


హరిహరరాయల ఆస్థానమందున్న 
వాడు.) 


విశ్వేశ్వర కవి చందుడు ! (సౌరసార్థవ సుధాకరమ నందు ఇతడు 
బహు(గ్రంధక ర్తగా పేర్కొనబడినాడు. “చమత్కార చల, డికి, నితడే రచించి 
నాడు, “శృంగార గ్రీనాథమునీ” శోఇతని [పస క్తి ఉన్నది. 


85. పశుపతి శాగనాథుడు : 


[ఇతడు రచించిన (గంథ ములు పేర్కొన బడినవి] 


గౌరన : [హరిశ్చంద్ర చరిత, నవనాథ చర్మితలను తెలుగులో రచించిన 
గౌరన పేర గల లక్షణ దీపికయను [గంథమును గురించి [వాయబడినది] 


6. రెడిరాజుల (ప్రశంస : 
డీ 


[పరిపాఅనాదమలై. బహుకావ్య విర్మాతలై యలరిన రెడ్డిరాజులను 
జా న్ర్రీగారు కీ ర్రించినారు | 


వై'౧. సి.పి. (బౌన్‌ దొరగారు. 


[|బౌను భాషా పరిజ్ఞానము, (గంథ సంపాదనము పండిత పోషణము, 


అపూర్వ (గంథములు కొనుటకు చేత పెస లేనప్పుడు తన వెండి పాత నమ్మి 
నట్టి విషయము ఇందు చెప్పబడినది. | 


౨8. నాటక కళ: 

[లలిత కళలలో నాటకమునకు గల స్థానమును శాస్త్రిగారు నిరూపించి 
నారు. నాటక రచనా విషయమున రచయితలు గుర్తించ వలసిన ఆంశ ములను 
సూచించినారు. 


గీ రస 


* [శీ (ప్రభాకర శాస్త్రీ (గంథము. 


(జ 


78 మసన చెన్నప్ప 


89. ద్విపద భారతము ; 

[ద్విపదలో రచింపబడిన రామాయణ భారతములను గూర్న్‌ వివరింప 
బడినది. తిమ్మయకవి వింపద భారతము [ప్రశస్తమైన రచనయని [ప్రభాకరులు 
తెలివినారు |. న 


40 రెడ్డిరాజుల చర్మిత ( 

(మంకజీ సేక రించిన శిలాత్యామళాస నములు మదరాసు లె|బరీలో ఉన్నట్టు 
ఆందు రెడ్డిరాజుఐ చరిత సంబంధమైన విషయములున్నట్టు శాస్పి9గారు వాసి 
నారు, మంచాళ తొ|మశాసనమును రండు సంచికలలో (పకటించినారు.) 


41. కొండవీడు కై ఫీయతు ; 
(1) కొండవీటి రెడ్డిరాజుల పరిపాలనా |పాభవములు (పస్తుతింపబడినవి. 
(2) గజపతుల చరిత కూడా తెలియనగును. 


షీల, వేమన కాలము ఇ 

(వేమన 17వ ళతాబ్ధ పూర్వార్థమువాడని శాస్తగారు సవిమర్శముగా 
నిరయము చేసినారు). 
[aw] 
48. నారాయణ తీరులు : 

(నారాయణ తీర్ణు లాం, ధులనియు సంస్కృతమున హరిభ కి సుధోద 
యమను కావ్యమును, తెలుగున పారిజాత కథ అను యక్షగానమును శఠచించి 
నట్టు వివకించబడినది ) 


44. వినోద విమర్శము : 


(ఇందు గసడదవాదేశ విచారము, స్నాన శబ్బవిచారము అను రెండు 
భాగములున్న ఏ.) 


45. శివయోగ సారము : అవతరణి 


(గణపతిదేవక్త విర చించిన శివయోగ సారము=-ఆవతరణికలోని విశేష 
ములు వెల్సిడింపబడి కవి.) 


వేటూరి వాజ్మయ సూచిక 79 


46. వినోద విమర్శనము : 
(స్నాన శబ్దవిచారము చేయబడినది.) 


47... ఇక్ష్వాకులు ; 


(పురాణోక్తి పకారము ఇక్ష్వాకులు ఇప్పటికి 8500 ఏడ్ల నాటి వారగు 
చున్నారు. జగ్గయ పేట వద్ద లభించిన బౌద్ధస్తూపముల ఆధారముగా వారు క్రీ. శ. 
కవ శతాబ్దమున పరిపాలన చేసినట్టూహింప వచ్చును. థధర్మామ్యృతమను జైన 
[గంథమున ఇక్ష్వాకుల రాజై న ధనధుని _పసకక్తి ఉన్నది. చోళరాజుకే ౫ 


క్యా 
కులసి శాసనములు చెప్పుచున్న ఏ న 


i 
48. పునర్విమర్శనములు క 


(వేదం వేంక(ట్రాయ శా స్త్రిగారు విజయ విలానములోని నేపాళ చోళగ 
శబ్దములకు సరిగా టీక వాయలేదని తాపీధర్యరావుగారు గేలిచేసినారు. |వతిభా 
వంతులై న వేదం వారిని గేలిసేయుట సరిగాదనియు, తాను చరిత తెలిపి వాసిన 
బాగుండు ననియు ధర్మారావుగారి విమర్శను శా స్తిిగారు విమర్శించినా. 


49. వినోద విమర్శము : 


(తిక్కన థారశములోని “పగయడగించుటెంతయు....' ఆను పద్యము 
నకు సరియిన పాళనిర్ణయము చేసి అర్థము నొసగుట జరిగివడి. 


50. _అనంతవరతా[మ శాసనము. 


x 


(ప్రతాప రుదగ జపతి వేయించిన శాసనమ్‌ది. వరాహస్వామి వె నతో 
శాసనము మొదలగును. ఈ శాసనము ఆనేక చర్మిత్రాంశములకు కెలవైన 
ఇడి in శ॥ 15వ శతాబ్దము నాటిది. ) 


ut 


fn 


* 


క1. విమర్శ విమర్శము : 

చేదం వారి టీక సరిగా లెదసియు తాపీ ధర్యారావుగారు “ఉప్ప క 
చక్కెర ఎప్పలీడె” వంటి వాని అర్థ ములనే త్తి చూపినారు. కాని ఛక్కరా 
గారిచ్చిన ఆర్భములును సరిగా లేవని కాశ్ర్రీగారు నిదూపించినారు, | 


80 మసన చెన్నప్ప 


52, |పావీనాంధ శాసనము ; 

(మూడక్షర ములు గల “*నాగబు' అను తొలి తెలుగు శాసనమును 
గూర్చియు, (పాచీనాంధ కాసనములలో [పముఖమైన లక్ష్మీపుర శాసనమును 
గూర్చియు కాన్రీగారు వ్రాసినారు. ) 


58. అఆహాదనకర తా మళాననము : 

(అవతరణికు శాసనఫ్థితిి మూలము, సమన్వయము, వపదపదార్థ నిర్ణ 
యము ఆను భాగములుగా ఈ వ్యానము విభజింపబడినది. శాసనమును శాస్త్ర 
గారు చదివినతీరు, అర్థ నిర్ణయము చేసినవిధము ఆశ్చర్యము గొల్పును.) 


54.  అహదనకర కాననము : 
(పునర్విమర్శనము 


[నేలటూరి వెంక టకమణయ్యగారు, మల్చంవల్టి వారు చూపిన (ప్రమాద 
ములు (ప్రమాదములే కావని కాస్త్రిగారీ పునర్విమర్శనమును రచించిరి. ] 


55. ఛార్లెస్‌ ఫిలిప్‌ బౌ9కదొరగారు : 

| బౌంనుకు సంబంధించిన జాబులు,[గంథముల విషయమున విద్వద్దోష్టులలో 
నడిచిన కథలను "బౌంనుచర్మిితము* అను పేరుతో సంకలనము చేయదలచి 
నట్లు, ఫోటో అభించినచో ఎవరై నను పంపవలెననియు వాసినారు.] 


56. ఏకమూరు కాసనము ; 


(1645 (ప్రాంతమున తిప్ప భూపాలుడు (వెదకోమటి వేమారెడ్డి సోడ 
రుని కుమారుడు) ఈ శాసనమును వేయించినట్టు చెప్పబడినది. ] 


ర్‌7. షష్టీ సమాసము: 

[చిన్నయసూరి సంధిపరిచ్చేదములోని లీ4వ సూతమునకు సంబంధించిన 
విషయమిది. న్యాగము వచ్చినప్పుడు సూరి సూూత ప్రకారము సంధి జరుగదు. 
కాని దానంతటు తనంతట, వంటి రూపము లందుకు భిన ముగా నున్నట్టు శాస్త్రి 
గారు వివరించినారు .] 


వేటూరి వాజ్మయ సూచిక 


tr 
poet 


585. తెలుగు పలుకుబష్ట = 
[చమత్కారములైన పలుకు గుర్తులను కాన్ర్రేగారు (పకటించినారు] 
59. యక్షగానము: 


[దేశి నాటకనులే యక్షగానము అనియు, _దావిడభాషలలో తొలుత చెల 
సిన దృశ్య రచనలు కురవంజు లనియ, యక్షగానములలో దేశి ఛందో షయ 
రచన లధిక్రమనియు శాస్త్రిగారు వివరించినారు. | 


60. శ్రీనాథుని కాశీఖండము ; 


[కాశీఖండ ముద్రిత (పతిలోని అపపాఠములను సంస్కరించు దృష్టితో 
శాస్త్రిగారి వ్యాసమును (వ్రాసినారు. | 


61 (శ్రీనాథుని కాశీఖండము (ఒక్క-ముక్క) : 
[కాశీ ఖండములోని 'సృ్షి కళ్ల్వైణ” అను పదమునకు కాప్రి )గారు మూడు 
రో జులవస్థపడి ““సృష్షి కన్దెజి' అను రూపమును సాధించినట్లు |వాసినారు. | 


62. నన్నయకు పూర్వము ఆంధ్ర భాష : 
[ఆంధము, తెనుగు అను పదము లెశ్తేర్పడినవో వివరించి ఆవి జాతికే, 
దేశమునకు, భాషకు పేర్ణెట్లయినవో తెలిపనారు. | 


68. చాటువులు : 

[దావిడాంధ భాషలలో చమత్కతికై కల్పింపబడిన 10 పదాశల్‌ 
వ్యాసమున | గహింపబడినవి. మళయాళములో కవితారచనలెల్ల మణి(క వాళ 
భాషాత్మకములై నట్టు కాన్రగారు తెలిపినారు] 


64. సాహిత్యం : 

| “సాహిత్యమః అన్నితరగతులవారికి ఆనుభవింపదగినదిగా నుండవలె'' 
ననుట కాస్త్రిగారి నిక్చికాభి ప్రాయము. పల్నాటి పీరచ కక, కాటమరాజు కథల 
పచురణలగురించి ఆశించిశారు. గోన గన్నారెడ్డి కథలోని చరి తాంశములోు 
చూపినారు ] 


82 మసన చెన్నప్ప 


65. శేతయ అకరాక్ష్షరమును పరమ[వమాణమే : 

““క్షేతయ [పామాణికుడై న సత్కవి కాకపోతే ఆంధి9మునకు సత్కవి 
యుండడు. కేతయ రచనలు అక్షరాక్షరమును [పపమాణమే” అని కాన్రీగారు 
వచించిరి, 


రర. టు[మీలు _ 

| నంది తిమ్మన, తెనాలి రామకృష్ణుల మధ్య జరిగిన ఒక సంఘటన 
వివరింపబడినది | 
67. గాలి కభుర్లు : 

[సామాన్యముగా ఇతరులను నిందించుట కుపయోగించు మాటల నీ వ్యాస 
మున 500 దాకా (గహించినాకు. జనవ్థవహారములోనున్న నానుళ్లు, సామెతటు, 
పలుకు బిళ్లు |గహించి ఆనేక వర్షములుగా విభజించినారు. అందులో నిందా వర్త 
మొకటి. ఉదా : కజ్డాయికోరు, గయ్యాశిగంప. | 


65. ఏల పాటలు : 
| ఏలలు శృంగార హాస్యభరితము అనియు, ఊయేలలు, జోలలు ఏలల 

భేదములనియు, మతంగుని బృహద్దేశిలో తెలుగు వారి వలలు పేర్కొనబడిన 

వనిరసు కాన్ర్రగోరు తెలిపినారు. | 

69. కాటమరాజు కథ : 

[ఈ మూడు వ్యాసములలోను కాటమరాజు కథను కాన్ర్రీగారు చక్కగా 
వర్దించినారు, నాల్గవ వ్యాసమునందు రాయబార గేయము (గహింపబడినది. కాని 
ఆ వ్యాసము పదురి౭చినట్లు కనిపించదు. | 
70. మట్టకుమార ఆనంతరాజు : 

[అనంతరాజు దానధర్మములు, యుద్ధవిజయములు తెలుపబడినవి | 


ED ఉపలబ్ధ, అము[దిశ (పొచీనాయధ [గంథములు: 

వస్తుగౌరవమునను, _ కవితాగౌరవమునను సాటిలేని మేటి [గంథము 
లెన్ని యో తాళప తములందున్నవని శాన్రైగాను (వాసినారు, అట్టివానిని 116 
సూచించినారు. ] 


వేటూరి వాజ్మయ సూచిక 88 


72. ఆంధదేళపు జానపద గీతాలు : 


| ఈవ్యాసమున బిచ్చగాండ పాటలు, పిల్లల పొటలు, ఆలోనేరళ 
రు గణా 
పాటలు, లాలిపాటలు, కూనలమ్మ పదాలు గహింపబడినవి. | 


78. నేగి తెలుగు-నోటి తెలుగు : 

[ఆంధ్ర పృతిక సంపాదకులు శంభుప్రసాద్‌గా (24-1-48) కోరికపై 
శాస్తి 9గారీ వ్యాసమును రచించినారు. ““మాట్లాడేభాషకు, వాసే భాషకు ఐక్య 
ముండవలెో” నని నూచించినారు. “ఇటువంటి భాషను ఈవిధంగానే వాడవలసిం 
దని శాసించడం ఎవరికీ తరంకాదు'” అని శాస్తి9గారు తెలిపినారు. | 


TA. తాళప[త (గంథాలు : 
| తాళపత్ర గంథములను రకించుకొ నవలసిన బాధ్యత మనపై ఉన్నదని 
శాస్త్రిగారు వివరించినారు. | 


75. భాషావికాసము ; 

[పరిణామశీల మైన సంఘముతోపొటు భాష మార్పుచెందుట సహజ 
మనియు, అన్యభాషా పదజాలముతో మన భాషలను పరిపుష్టము చేసికొనవలె 
ననియు తెలుపుదు తెలుగు పలుకుబడికీ, ఇంగ్లీమ పలుకుబడికి గల తారతమ్యము 
లను సూచించినారు. | 


76. చేశ సాహితి సొంపు: 
[దేశి రచనలు ఆంధజాతి ఆచార వ్యవహారములలో అంత ర్లీనమైయున్ను 
వని ఉదాహరణ పుఠస్సరముగా శాస్త్రిగారు నిరూపించి నారు. | 


77... కట్టుకథలు 
ఇందు ఉపనిషత్తులలోని కధలకు, జానపద గాధలకు గల పీలికలు 
చూపబడినవి.] 


మసన చెన్నప్ప 


: సత్వురుషుని వంటిదనియు, పర మార్దాభిముఖముగా సొగ 
నిది స్వదచవ కానేరదనియు ఆ గాత్ర విరరించినారు. స్యతం(త మైన జాతిలోనే 
వజీవ రచనలు పుట్టి జాతికి విశిష్టత కూర్చునని తెలిపినారు. | 


వ పత [గంధ సంపాదన కె విశాఖపట్టణము గంజాము మండలము 
సంచ రించునపుడు ఎదురైన సంఘటనలు (వ్రాయబడినవి. 


అలో 
£0. ఆస్థానకవి నిర్యాణము : 
| చెళ్లపి వళ వెంక టకా.్రిగారి నిరాడంబరతకీ వ్యాసము అద్దముపట్టి నది. ] 
mm: Mm 


| ఇందు శాస్ర్రిగారి గత స్మృతులు పేరా నబడినవి. కోపముతో విద్యా 
జపకముగా కొత ఉపాధ్యాయుని మనస్సును మరలించిన సంఘటన 


క్త 
x 
వడింపజడికడి. 


(టా 


కీల, జానసంపద : 

| ఆరోగ్య సంపద, జ్ఞాన సంపద, ఆనంద సంపద- ఈ మూడింటికి 
సచ్చిదానందములని పేరనియ ఈమూడూ అన్యోన్యాశయములై యున్నప్పుడే 
మానవుడు మహనసీయుడౌతాడనియు శాన్రిగారు వివరించినారు, శా న్ర్రిగారి జ్ఞాన 
తృష్ణ కీవ్యాసము దర్పణము వంటిది. ] 


a 


రికి. శనీతిద్వివష్టిక ; ఉపోద్దాతము : 


[ఈ కృతికి కాస్త్రిగారు ఉపోద్దాతమును సంస్కృతమున కూర్చిరి. 
డా, పుల్లెల (శ్రీరామచం; దుడుగా రు శెనిగించి దానిని మణిమంజరిలో పిక 
టేంచి నారు. కృతిక రమైన సుందర పాండ్యుని గురించి కాన్రగా. రన్నియో 
విషయములు 'వాసినారు. ఈ నందర్భమున వారెన్ని యో సంస్కృత గంథము 


తెలుగులో __ సురభారతి [పచురణము. 





వేటూరి వాజ్మయ సూచిక 85 
అను పరిశీలించినారు. G2 శ్లోకములు మాత్రమే లభించుటచే ఎవరో లేఖకుడు 
“ “సితిద్విషష్టికా” ఆని పేరుంచినట్లు శాన్రిగారు భావించినారు. కాని ఈ కృతి 
ఆసలు పేరు “ఆర్యావలీ'. ఇందలి ఆర్యలు “తేనెలో ఊరబెట్టిన అల్లపు 
ముక్కలవలె కటు--మధురాలుగా ఉంటాయి” అని [పబాకరులు తేటపరచినారు ] 


(bb) ఇతరములు: 
1. ఎఅగడవారి పోరాటము: 
థి (6 


[నల్బసిద్ధ దేవచోళ మహారాజుకు, కాటమరాజుకు పుల్లరి విషయమై 
ఏర్పడిన తగవు ఈ వ్యాసమున వర్ణింపబడినద. | 


2. కృష్ణ వరదలు-మోరవిప త్తు: 

[కృష్ణానది హైంగినపుడు క శ్రపల్లి ((ప్రభాకరులు పుట్టిన (గ్రామము) 
మున్నగు (గామములు జలమయములై నవి. ఆ దుస్థితిని శా న్ర్రగారు కన్నులకు 
కట్టినట్లు వరించి తమ క వితామయమెన హృదయమును చాటుకొన్నారు. ] 

“8. పెదకశేపలి వృతాంతము : 
౧ (౦ 0 ©) 
[కృష్ణ వరదలకు క శ్రైపల్లి జనులుపడిన అవస్థలు, జమీందారుల కజకు 
(౨) లు 
'చనము ఇందు వర్ణితములు, శాస్త్రీగారి సామాజిక స్పృహ కీ వ్యాసము మచ్చు 
తునక. | 


4. కృష్ణరాయల పత్నులు : 

[రాయలకు చిన్నాదేవి, తిరమలదేవి ఆను వారలే కక భ్యదదును 
"నామెయు పత్నియైనట్టు (ప్రబోధ చం దోదయ వ్యాఖ్య తెలుపుచున్నదని శాన్ర్రి 
గారు తెలిపినారు. | 


5. తంజావూరి రాజుల వి గహములు . 
[కుంభకోణములో “రామస్వామి ఆలయమున రఘునాధ నాయకునకు 
"సంబంధించిన మ్మిగహాలున్నట్టు కళ గొన్నారు. | . 





86 మసన చెన్నప ఎ 
6 (పాచీన వస్త్ర పరి శమ : 

[11 వందల ఏండ్ల నాటి చాళుక్య సోమేశ్వరుని మానసోల్లాసమను 
[గంధమున రకరకాల అద్దకముల పేర్లున్న ట్టు శాన్ర్రేగారు వివరించినారు. | 


7, వృషాయుర్వేదము : 
['వృషాయుర్వేదము' అను తాళవ,త [గంధమును కాన్ర్రీగారే మొదట 
కనుగొసిరి, అందలి విషయములను వివరించిరి. | 


8. సుభోజనము:. 

[| సంస్కృతమున సుభోజనమును గూర్చి [వాయబడిన శ్లోకములు 
ఆం(ధ్రదేశప్త భోజన రీతినే (పశంసించుచున్న వి, శంక రాచార్యుల పూజా 
సోత్రములను ఆం ధదేశప్పు భోజన పదార్థముల. నై వేద్యములుగా పేర్కొన 
బడినవి. | 


9. జయంతి కామేశము పంతులుగారు : 


[| పంతులుగారి ఉదార గుణమును వ్య క్రమముచేయు సంఘటనలు వర్ణింప 
బడినవి ] 


10. పాటలీ పుష్పము: 
| వై ద్యశాస్త్రమున “పాటలీ” పుష్పమునకు గల [పాధాన్యతను కా న్రగారు 
.. వివరి.చినాను.| (పాటలిని తెలుగులో పొదిం లేళ్ల కరిగొట్టు అందురు. ఇది 
 పుష్పించునేగాని ఫలించదు, కృష్ణాతీరమున దప్ప ఆం(ధదేశమున మరెచ్చటను 
-టేదు. బిందెడు చల్లని మంచినీటిలో నాల్లు పువ్వులు వేసికొంచే ఆ నీరంతా 
సుగంధ భరిత మౌతుంది.) 


పల్లెటూళ్ళు స ను 
[శాత్రిగారు పల్లె పజల వృతులను, మనః, పవృత్తులను, ఆచార వ్యవహార 
బలను చక్కగా వివరించినారు ] 


వేటూరి వాజ్మయ సూచిక 57 


12. ఈశ్వర కరుణామృతము : 


[తీ వానారోగ్యముచే పెక్కు మాసములుగా బాధపడిన కేశోదారక 


నాగేశ్వరరావు పంతులుగారు థ గవ్యత్పార్థనా నంతరము ఆనుభవించిక స 
భూతి యిందు వర్ణితము. ] 


CaN 


గ బుక్లో 


18. హైదరు చరిత : 
[ మెకంజీ 'సీక రించిన రికార్డులు, శ్‌ వయతులు మున్నగు వానినుండి త్‌ో 
గారి పర్యవేక్షణలో సేకరించిన అంశములు ఆం, ధహ్మతికలో పచురింపఒడినవి, 


““హైదరు చరిత” అను పేరుతో నాల్గు వ్యాసములు ఆం, ధప(తికలో ఆచ్చయి 
నవి, ఇండు సుల్తాను ఆగడములు, హైందవుల కడగండ్లు సవివరముగా వర్ణింప 


బడినవి, ] 
14. తలటోపీ తురుష్కుల నుంచి వచ్చించా ? 


[తలటోవి తురుష్కుల నుంచి రాలేదని కాన్రీగారు నిరూవించినారు. 
ఈ వ్యాసముగ “శేోహసనము గురించి, కర్శరి' గుఏంచె, జాజి a 
[పసాదముల నామములను గురించి చక్కగా వివరింపజడివది. | 


15. ఆమె పరమ |పాహ్యము గాంధిగారి ఆంతరాత్మయే : 
Sree ఈనాడు మరణమును య. హన యముగా, య. 


నారు. ఈ వ్యాసము కస్తూరిబా డివంగతుకాలై న సందర్భమున (వో క వే | 


16. లొను జాబు : 


[కృష్ణారెడ్డి యను వ్య క్తి కడప నుండి బౌెనుకు కాసి" నబుకో 
వపయహుత (పక టింపబడీనవి. న 


17. ఉదయగిరి జాగీరుదారు చరిత : 


[1840 (పొశతములో ఈ జాగీర్‌డారు దుశ్చర్యను _ధుప్పు మున్‌ పై 
ల్‌ ఆలో సా నిట. కా © భు జ 
తెలిపి హమీరుద్దీన్‌ అనునతడు [పశ ంసలు పొందినట్టు , వాయఒడీకది, 


88 మసన చెన్నప్ప 
15. భుక్తి పతి! 

[తిరుపతికొండమీది గోగర్భక్నేతమునగల బెట్టకు “భు_క్తిప త్రి” అని పేరు 
పెట్టి మొట్టమొదట శాస్త్రజ్ఞుల దృష్టికి తెచ్చిన వారు శాస్ర్రీగారే. ఈచెట్టు దోసె 
డాకులతో కడుపు నిండుననియు, యోగులుపయోగిం౭తురనియు పభాకరులు 
వివరించినారు. | 


19. జాను దొరనాటి దయ్యాల వృతాంతము : 
[లోకములో భయపడెడివారికి మాత్రమే దయ్యాలగువించు ననెడి నీతిని 


ఒక సంఘటన ద్యారా నిరూపింపబడినది. | 


20. ముఖస్తుతికి ఏవగింపు : 
[బౌరను తత్వము ముఖస్తుతులకు లొంగునట్టిది కాదను విషయము వివ 
రింపబడినది. ] 


21. రైతుల కష్టాలు - కన్యకా వికయం : 
[ కెేఫేయతుల నుండి వెలికి తీసిన నిత్యనవీనములై న - ఆంశములలో 
ఇదొక ఆంశము. | 


22. వేంచేసినారు: 
[రాయలకడకు వెళ్ళిన తొతాచార్యుల రాకకై అతని భార్య ఎదురుతెన్నులు 
చూడసాగినది. చివరకు తాతాచార్యులు తిరిగి వచ్చుచున్న సంగతికి శిష్యులు ఆమె 
కడకు వచ్చి “ఆచార్యులవారు వేంచేసినారు” అని చెప్పిరట. ఆమె వెంటనే తన 
భ ర్త దివంగళులై నారని భావించి (ప్రాణములను విడిచినదట. ఈ కథ లోకల్‌ 


రికొరులనుండి (గహింపబడినది. | 


28. పుష్పగిరి ష్యెత యా(త వృతాంతము : 

[రాయలు పుష్పగిరిని సందర్శించి తంబలవారిని శిక్షించి [బాహ్మణ్యాగ 
హారమును నిర్మింపజేసినట్టు కై ఫీయతులో ఉన్నడి, ఇందులోని విషయములు 
పామాణికములు కావని కాస్త్రగారు తెలిపినారు. 


'వేటూరి వాజ్మయ సూచిక స్ట 


24. దళవాయి సాంబ మ్య : 


[దాహ్మణుడై న సాంబయ్య మైసూరు 


క రాజుతో యుద్ధముచేసి విజయము 
ధెంచినట్లు నిరూపించబడినది. ] 


వ5,  ఆవంద గజపతి బాల్యంలో : 
[ఏ నషయ మైనను ఆనంద గజపతి ఆమూలా గముగా ఆరము చేసికొని 
షర అగ ట్ర క్ష 
నిశ్చలమైన నిద్ధాంతమునకు వచ్చెడినారని కాన్రీగారు ఒకటి రెండు సంఘటనల 
ద్వారమున వెల్లడంచినారు. | 
26. సామాన్య వనితా శాపం: 


[లోకల్‌ రికార్డుల నుండి (గహింపబడిన విషయ మిందలిది.] . 


27. కాకతి గణపతిరాజు ఘనత : 


[తిక్క_నామాత్యుని కోరికపై మనుమనిడ్డికి పోయిన రాజ్యమును తిరిగి 
ఇప్పించిన గణపతి దేవుని ఘనత యిందు వర్ణింప బడినది. | 





౨8. వేంకటపతి రాయలు; 


[చందగిరిని పాలించిన వేంకటపతిరాయలకు కల్గిన విజయ మీ వ్యాస 
మున వివరింపబడినది. | 


29. కవ రనము | 


90. భవభూతి అడుగుజాడలో బాపూజీ 
సాహిత్య పరిషత్తు 11వ వార్షికోత్సవమునాడు 


ప 
న. మ. 





80 _ మనన చెన్నప్ప 


81. దేళశావృత మైన చు ర్చెక్ష మహాత్షోభం $= 

| రెండవ పపంచ యుద్ధము ముగిసిన రోజులవి. భారత దేశమున 
దుర్భిక్ష మేడ్చడిడి శాస్త్రిగారి హృదయము తల్లడిల్లినది. కరువు నివారణో 
పాయములను !పజలకు సూచించినారు. | 


వివి, “సర్యకాలాలకూ, సమ స్తమానవజాతికీ బాపూజీ సందేశం -శిరోధార్యం' 

[గాంధీజీ తుపాకి గుండు కెరయైనాడన్నవా ర్త శాస్త్రిగారి మనస్సును 
ఎంతో కలచివేసినది “గాంధీజీ (బ్రాహ్మణుని చేతిలో సంహరింపబడెనన్నచో 
[(బాహ్మణ జాతి కిరాతక జాతికంటెను అధఃపతిత మైన ప్లై నది. పూజ్యతా చిహ్న 
మనుకొనే జందెం నింద్యతా చిహ్నంగా అవమానం కల్గిస్తుంది” అన్న 
వేటూరివారి హృదయమె3త సంస్కార పూరితమో తెలియవచ్చును. శాన్రగారు 
గాంధీజీని కాశ్యత సారస్వత జనకునిగా పోల్చినారు |. 


లలి, స్వాతం దినోత్సవము 3 


[మహాత్ముని మహోన్నత శీలమును ఆభివర్దించు [పనంగ వ్యానమిది | 


లీ4. దాశారము ఆన్న న్మతర్వుగంట:-- 


[1484 (ప్రాంతమున వీరభదారెడ్డి దకొారామమున అన్న సత్త రువులో 
నుండుటకు గంటను సమర్పించిన విషయము వర్ణింపబడినది. 


త్‌ 


జ 


o> Ol లి ఖీ ఇ మం 


శ. తెలుగు మెజుగులు 
li; తెలుగుదనము : తెలుగు సంప్రదాయము 


[ఈ వ్యాసమున తెలుగువారి సం ప్రదాయములోని 'పైటకు” “తాళి'కి 
పూర్వచరిత వివరింపబడినది. | 


| 
“i 


((వకిష్థానము (పె ఠాన్‌) నుండీ తెలుగువారికి పెటలు సక్రమించినవి, 


Wad Pod doe 


పెఠాన్‌* శబ్దభవమే పైట. తాళికట్టు ఆచారము తెలుగువారికివలె జా త్తరాహు 
లకు లేదు. we  చుట్టగాచట్టి పసుపు పూసి నూలిబొందుతోకట్టి వధువ్ప 
కంఠమున కట్టించట తెలుగువారి ఆచారము. కావున ఆది తాళిబొదైకది. తాళి 


యనగా తాడి. తాటాకు పదమే సంస్కృతమున తాటంక మైనది. 


బ్‌ ఆంధ9)భాషావతారము 


[ఇందు శాస్త్రిగారు ద్రవిడ కర్ణాట భాషల సంబ బంధములేని తెలుగు పద 
అలరు కలవని నడువుచు 'నూనె' పదమెక్తుర్వడినదో చూపిశారు, 


ర్మ ఆంధ ప సక్‌ 


eu 
o£ 
షే 
లీ 
ఈ 
యర 
రు 
(6 
B® 
© 
ty 
ఫో 
టో 
బ్రో 
ఇ 2 
(2) 
Oh 
x) 
ft 
fs 
చ 
న 
the 
{4 
YA 
గ్ర 
హ్ష్‌ 


క్‌ గ నది. 


is Cabal 
2 Ep యా ఉక చ న. జ ఇ యల 

(ప్రాచిన నాగరక తకు తాడిచెట్టు జవగళజ్జు. =. చాటువు కమ్మ ఆసు ఒరు 

= హః ప్రో ~ ar శ నా Ww 
తాటాకును బిట్టి వచ్చినది. తాడి చెట్టును వర్ణించిన వారిల ఎజ్జన, (శ్రీ నాం 


ముఖ్యులు) 


92 మనన చెన్నప్ప 


జ “ప్రాచీన గంథముల పలుకుబడికీి మన పై చెల్లుబడి” 

[నన్నయ మొదలు చిన్నయదాకా ఎన్నిక గన్న ఆంధకవుల గంథ 
ముల పలుకుబడి విద్యావివేక ముగల ఆంధ9| పజల హృదయముల పె విశేష 
ముగా సాగుచున్నది. రామలక్ష్మణులు, భరతులు, సీతలు. కైకలు, ఉత్తర 
కుమారులు, నిగమశర్మలు మొదలగు పురాణ పురుషులు ఆనేకులలో గుర్తింప 
బడుచున్నారు. శ్రీనాథుని ఖీమఖండమాధారముగా "'చందమామరావే జాబిల్లి 
రావే”' ఆను పాట పుట్టినది .... 


టౌను కొకపండితుడు తన దీనత్వమును నూచించుచు ““లావొక్కిం 
తయులేదు” అను భాగవత పద్యమును ఎవాసిపంపగా (బౌనుదొర “ఏను 
మృతుండ నౌదునని యింత భయంబు మనంబులోపలన్‌*” అను పోతన |వాసిన 
పద్యమునే “ఎండార్చుమెంటుగా (వాసి కొంతసొమ్ముతో. పంపినారట. | 


ర్‌. “తెనుగు కేటదనము”' 


[దేశరచనలన్నియు వాడుక భాషలోనే యున్నవనియు, వాడుక భాష 
గాంధిక భాష కంటెను బహు పయోజనములు గల్లినదనియు శాస్ట్రీగారు వివరించి 
నారు. | 


(తేట తెలుగు బాలశిక్షనుండి మోక్షవిద్య దాకా కలకలలాడుచున్నది. 
రాజకాసనాలు, దానళాసనాలు వాడుక భాషలోనే ఉన్నవి. వాడుక భాష అనే 
ముడిసరుకు నుండి సున్నితప్ప మల్మిసరుకు తయారగుచుండును. _ చెళ్లపిళ్ల వారు 
కోటలోజరుగు నాటకములుకాక కోటవెలుపల జరుగు వీధినాటక ములను, తోలు 
బొమ్మలాటలను చూచి వినోదించెడివారు) 


6. “ఆంధికవిత = పురాణయుగము” 

(నన్నయ తిక్కనలు) 

| పూరాణయుగమును పురాణశ కమనినచో బాగుండుననియ కామ్యేతిహాస 
ములను పృురాణములనుట సామాన్య వ్యవహారములో నున్నదనియు తెలిపినారు, 
పురాణకవులై న నన్నయతిక్కనల కవితా పద్ధతులను వివరించినారు] 


వేటూరి వాజ్మయ సూచిక 98 


| తక్కస పాత9లను తననాటివానినిగా తీర్చిదిద్దుకొనినాడు. నన్నయ 
శఠుంతలో పాఖ్యాన రచన కావ్యాలంకారౌచితీరీతిని చూడగా గా 9మ్యతా దోష 
జుష్టమనదగియున్నది. వ్యాసుడే దానినట్టు రచించినాడు, నన్నయది బుషి 
మార్గము, తిక్కనది రసమార్ష ము) 


గ్‌ “ఆంధఏకవిత - పిబంధ యుగము” 


(నన్నయనాటి నుండి [పబంధరచనా వ్యాపి ఎట్టు జరిగినదో కూలంకష 
ముగా వివరింవబకి్షినది. ప౦బంధము సర్వసమ్మగ ముగా రూపొందిన విధానము 
ఉదాహరణపురస్పరముగా విపులీకరింపబడినది. పారిజాతాపహరణ ప్రబంధము 
(పళస్తనాటక కధాకల్పనముగా తీర్చిదిద్దబడిన విధము నిరూవింపబడినది | 


8. “అరసున్న” 

(పదమందున్న ఒక అక్షరమునకో కొన్ని ఆక్షరములకో ఆదేశమై వచ్చి 
నది గాని నాసిక కాహల్లు ఇతర హల్లుతో సంయు క్తమైనప్పుడు ఏర్పడిన హల్‌ 
ద్విత్వము శిథిలముకాగా అందలి శిథిలానునాసికమే ఆరసున్నగా మారినది. ఇతర 
భాషలలో ఆరసున్న లేదు) 


9. “వింత నిఘంటువులు” 

| ఆలజాలము, మాఘమాసీగవామిత, ఆట్టహలాజనపదాః, రఘుకులా 
న్వయ రత్నదీషం, వాననా, అ్యకీతదాసః, వల్మీకః. గంధర్వనగరమ్‌, జీరా 
రణ్యమ్‌, శమీపష్మతం, (ప్రసన్నవదనం, సుందరకాండ, మదిరాషి మున్నగు 
పదములకు వింత నిఘంటువులచే ఆర్థనిర్ణయము చేసేచూపబడ్‌నది. | 


10 ““గంథ్యగంథులు 

[ఆంధ్ర గంథములందు ముడులు విడని _గంథ్యగంథులుగా కొన్ని 
పద్యములున్నవి. ఆట్టివానిలో చందనూమ ఘటిక, కేనము, కనుమారి, టాటాలు, 
గుణించుటు ఆధ్యానము, కనక స్వామి, ఉప్పుతో తొమ్మిది, కోవాళి, ఇట్టిక 
సూడినవాడు అను పదములకును, మనుచర్నితలోని అనేక పదములకును శాన్ర్రీ 
గారు ఉచితార్థ నిర్ణయము శేసిచూపినారు. | 


94 మసన చెన్నప్ప 


11. అవీ-ఇవీ 

| హరవిలాసము, మనుచరిత్ర మొదలగు గంధములలోని అనేక పద్య 
ములకు పాఠభేదమలు చూపబడినవి. అర్ధములు వివరింపబడినవి. చెరప్ప, 
చిగురు టగొమ్మ: ఆనందో[బహ్మ, తేడు, బెడ౭గు, గోహరి, ఇత్యాదులు. | 


12 “తెలుగున (ప్రథమావిభక్తి “డు” ఎట్టు పుట్టినది 1” 

[తెలుగు పదములు సామాన్యముగా ,ప్రథమావిభ క్రి బహువచన రూప 
మును ముందు పొంది తరువాత వీకవచనరూపములు పొందునట్టి విధానముకు 
శాన్ర్రిగారు దృష్టాంత పూర్వకముగా చూపినారు. | 


(ఆజవము తరువాత పుట్టిన తెనుగునకాభాషలోని |పథమా విభ క్రనంత 


పదములే (ప్రాతిపదికలై నవి. ప్రాచీన శాసనములలో, అవజ్జు, మగజ్జు, రామణ్ఞు 
ణు ౬ (ద 


ను రూపము లున్నవి. ఆవి [క్రమముగా అవణ్ణ్ఞు, మగఖణ్ఞు, రామళ్ణు అను 
హాపములై నవి, తరువాత వాడు (అవజ్ఞు- వాడు) మగడు రాముడుగా మారి 


(| 


19. “ఎజక్టా(పెగ్గడ రామాయణము" 

[శా స్రగారు తమకు లభించిన _పాచ్యలిఖిత పుస్తకళాలలోని సంకీర్ణ 
పద్య తాళప[త సంపుటములోనుండి ఏ రామాయణమునను కనిపించని రామా 
యణ సంబంధమైన ముప్పది పద్యములను ఎజ్జన రచించినవిగా సూచించినారు. 
భాస్కర రామాయణమునను శంభుదాసుని పద్యములుండవచ్చునని శా న్త్రేగారూ 
హీంచినారు, | 


14. ““'కవితాపారమ్యము” 

(వెంకట పార్వతీశ్వర కవుల “ఏకాంత సేవి రవీందుని గీతాంజలి ఛాయ 
గలిగిన వ్యంగ్య (ప్రధాన కావ్యము.... వ్యంగ్య (ప్రధానమైన కావ్యమే ఉత్తమ 
కావ్యము. నృష్టికర్త తన సృష్షి కార్యములను కనిపించునట్లు చేయుచునే తన్ను 

లి ట ఎవ ట బి య 
తాను దాచుకొని కార్యములచేత మాత మే అనుమానింపబడినట్లు ఉత్తమ కవియు 
క వితాకల్ప నలో పరమార్థమును గ్‌ర్బెత్‌ పరచి వ్యంగ్యగోచరము గా వించును* 


వేటూరి వాజ్మయ సూచిక 95 


కల్పిత కవితలోని పరమార్థము ధ్వన్యర్థవేద్యము కానిచో ఆ కవియబద్ధాల 
కోరుగా మిగులును.) 


15. “ఆంధలిపి మ సంస్కారము” 


(నేడు వాడుకలో నున్న తెలుగు లిపి చిక్కులు కలిగించునదిగా నున్నది, 
సిబాలురు లిపిని నేర్చుకోవలెనన్న బాల కష్టము, ఆచ్చా తించుటకు, కైపు 
టింగు నిర్మాణమునకు, వర్ణోచ్చారణ రీతికి నడ్డంకుగానున్న ది. కావున లిపి 
ంస్కారమెంతేని యవనరము.) 


pol [౬ 


రే 


క సాతవాహనులు 


[సాతవాహనులాం! ధులు కారనువాదమును పి. టి. శ్రీనివాసయ్యంగారు 
లేవదీసిరి. కాని అది సరియైనది కాదని కశాన్ర్రిగారనేకోపపత్తులు చూపినారు. 
బండార్శర్‌ వంటివారు ముళకదేశమేదో చెప్పలేకపోయిరి. ముళక దేశమే 
“ముల్కి_నాడు' (పల్నాడు) అనియు, సిలిటన్‌ పర్వతమే శ్రీపర్వతమనియు 
ఆనగా శ్రీశై లమనియు, ముళక దేశము సాతవాహనుల ఏలుబడిలో నుండుటచే 
వారు (శ్రీ స్థానమునకు పాలకులై రనియు |పభాక రులు నిరూపించినారు. | 


2. శివకవులు 

(శివువిమీదను, తద్భక్తులమీదను మాతమే కృతులు చెప్పెడి శె వులు 
శివకవులు, _పాసయతి, రెండేసి చరణములకు పదమధ్య సంధి, [పాపము 
లందు అర్థ బిందువునకు పూర్ణ బిందువును కూర్చుట, అపూర్వ శబ్దరచనము 
శివకవుల రచనలందు గోచరించును. వీరశె వులు తెలుగు భావనను మతభాషగా 
చేసికొన నెంచినారు.) 


లి. పండితారాధ్య చర తము 


(మల్లికార్జున పండితారాధు]ని జన్మాధిక వృత్తాంతములు, (గ్రంథ రచనా 
. విశేషములు వివరింపబడి ఎపిఎ) 


G6 మసన చెన్నప్ప 


(శివతత్వసారమును కన్నడములోనికి పండితారాధ్యుడే రచించి యుండ 
వచ్చును. శివతత్వసారము వెయ్యి పద్యముల [గంథమె యుండనోపును.) 


4. వేములవాడ భీమకవి 

(ఫీమకవిని శ్రీనాథుడు, కూచిమంచి జగ్గన, గోపరాజు మొదలగువారు 
నుతించినారు. భీమకవి కళింగాధీశుడై న అనంతవర్య చోడగంగదేవుని దర్శించి 
నట్టు చాటువులున్నవి. ఆంధ (పయోగరత్నాకరమున భీమకవి పేరున “నృసింహ 
పురాణము' పేర్కొనబడినది. ). 


క. ప్రాదీనాంధ వచనకావ్యములు 

(పురాణాలతో పాటు దృశ్య శ్రవ్య కావ్యమాలకు తెలుగనువాదములు 
చంపూరూపము ననుసరించినవి ) [ఈ వ్యాసమున కవ్మితయము వారి పద్య 
రచనా విధానము, నన్నయ నుండి చిన్నయ వరకు జరిగిన వచన వాజ్మయ 
వికాసము సహేతుక ముగా పస. క 


6. భాగవతము 

(పోతన, సింగన హరిభట్టు, ఏల్చూరి సింగన, నర్వన, కోనేరు నాథుడు, 
పుష్పగీకి తిమ్మకవి, తరిగొండ వెంకమాంబ మొదలగువారు రచించిన భాగవత 
భాగములను గూర్చి తెలుపబడినది.) 


7. మధుర కవితలు 

(భాష, భావము ఛందము దేశీయములై నంగీత సంస్కారము కలిగి 
సామాన్య జనుల నాల్మ్క-లమీద నాట్యమాడునవిగా నుండుటచే దేశిరచన లంతగా 
లిపి కెక్క_ లేదని ఏయు, యక్షగానములు మధుకకవిశలలో చేరుననియు కా స్ర్రగారు 
వివరించినారు. దేశి దృళ్యరచనలు, కురవంజులు, యక్షగానములు, ఆట భాగవ 
తములను గూర్చి సవిమర్శకముగా ee సుగీ9వవిజయ Fs 


ఇ 
లీ య 
ము తెలిపినారు. | 


వేటూరి వాజ్మయ సూచిక 97 


8. కృష్ణరాయల విద్యా గోష్టలు 

[రాయల ఆస్థానమున ఆష్టదిగ్గ జ కవులుండిరన్న తోక పతీతిని కందు 
కూరి వారు విశ్వుసించకపోవుటను కాన్ర్రిగారు వ్యతిరేకించినారు. అష్టదిగ్గజ కవు, 
లలో రుద్రకవి యొకడని నిరూపించినారు. ఆము క్రమాల్యదను పెద్దన రచించె 
ననుటకు గల ఆధారములు చూవీనారు. “పపంచదర్చణ' మను |గంథమును 
గూర్చి ముచ్చటించినారు. | 


9 ఉద్భటారాధ్య చరితము 

[ఉద్భటారాధ్య చరిత కర్ష్తయైన రామలింగడే రామకృష్ణుడనుటకు గల 
బలవత్ప౦మా ణా లు చూపబడినవి. తద్గ్రంథరచనా కాలమును గూర్చి, రామ 
కృష్ణుని ఇతర రచనల గురించి కమనీయముగా సాగిన వ్యాసమిది. ] 


10. మనుచరిత 

““మనుచరిత్రలోని తొలి నాల్లెదాశ్యాసముల రచనను సన్వరోచిస్సంభవ 
మనియు, అది రసవత్తర మనియు, ఆ తరువాతి రచనను స్వారోచిష సంభవ 
మనియు రెండు పబంధములుగా "నేను పేర్కొందును'” అంటూ శాస్త్రిగారు 
(పవర వరూధినీ ఘట్టములోని తీరుతెన్నులను వివరించినారు. ] 


11; దశ్నిణదేశమందలి ఆంధ వాజ్ముయము 

[కీ9.శ. 1400 తరువాత. తురుష్కుల ఆగడాలు ఆంధదేశము నల్హ 
కల్లోలము చేసిన తీరును వర్జీంచెడి అన్నమయ్య కీ ర్రన చూపబడినది. రాయల 
తరువాత ఆంధ? సాహిత్య సరస్వతి ఆరవదేశము నాశయించుటకు గల కారణ 
ములు |వాయబడినవి. రఘునాథ భూపాలుడు, కృష్ణా ధ్యరె వంటి కవుల రచ 
నలు పరిశీలింపబడినవి_ దక్నిణాంధ వాజ్మయము నమ, గముగా దర్పణము 
నందు వలె ఈ వ్యాసమున చూపించబడినది. | 


12. కొలచెలమవాదు 

[మల్లినాథసూరి యింటిపేరు “కొలచెలమి అని నిరూపించుటకు శాస్త్రీ 
గారనేకోవపత్తులను చూపినారు. మల్లినాథుని వంశములోని పండితుల రంన 
లను గూర్చి ఎరుకపరచినారు, ] 


98 మసన చెన్నప్ప 


18. త్యాగరాజు 

| త్యాగం “రాజు నారాయణ తీర్చులవలె భ కిలయ యోగముల ద్వారమున 
సంగీతరూపమగు నాద బరిహ్మో నంద రసమనుభవించిరనియు, బాహ్యమైన 
మూర్త్యారాధనముకం టె అధికముగా ఆం తర్యామ్యర్చనమే గావించిరగియు పవ 
రించినారు. ““తకముాది యెండవేళా కబ్బతరునీడ దొరకినట్టాయె యీవేళి”” 
ఆను పదములోని అర్థము నూహించి శాస్త్రిగారు కథనల్లినారు ] 


14  ఆంధగిభాషావతారము 
[(కాన్రిగారీ వ్యాసమున అమ్మ --అబ్బ--ళబ్దరూప నిష్ప త్రి తి గావించినారు, ] 


15 వాజ్మయ పకణామము 


(కావ్యాలంకార చూడామణికారునినుండి బాలవ్యాకరణకారునిదాకా గల 
పండితులు చేసిన నిబంధనలు పరిమిత మానవ సంఘమునకు, మిత భాషా [పయో 
జనమునకు సంబంధించినవే. (బాహ్మణాధిక్యమును |పతిఘటించుటకు మాల 
వాడును, మహారాజు ,వాభవమును (ప్రతిఘటించుఒకు దరి, దుడును యత్నించు 
ఈ సంఘర్షణ మనివార్యము. సర్వమానవ సంఘము భాషాపయోజన సర్వస్వ 
మును సమముగా పొందవలెను, “వచ్చుచున్నాను' ఆను శబ్బమువలె “వస్తు 
న్నాను' ఆను రూపమును “_పాజ్ఞవ్యవహారమందున్నందున (పయోగార్హమే 
మనిష్‌ “నా భాషను నేను (వాయుదును, ఇంకొకరి నిర్భంధము నాకు విధాయ 
కము కాదు' అన్నంతవరకు పోవచ్చును.) శ 1 


II]. సింహావలోకనము 
1. నన్నియకు పూర్వపు ఛందస్సు 

(దేశి కవితను పుట్టించిన చాళుక్యరాజు రాజరాజనరేం' దుడే, మధ్యాక 
రలో యుద్ధమల్దున శాసనము; సీసము, తర్వోజలతో పండరంగని రెండు శాస 
నములు నన్నయకు పూర్వమే రచింపబడినవి.. పాండిత్య నిరపేకమ లయిన 
రచనలు నన్నయకు పూర్వమున్నవి. “ము” “విభక్తి యతి నన్నయకు పూర్వమే 
ఏర్పడినది) 


వేటూరి వాజ్మయ నూచిక 99 


ia రంగనాథ రామా మణము 

[రంగనాథ రామాయణము పీఠకారచనక్షై శాస్ర్రీగారు గుర్తించి యుంచు 
కొన్న రచనాంశమును, చాటువద్యమణిమంజరి (ద్వి.ఖా) = లో రంగనాథుని 
గూర్చి యుపలబ్ధాంశముల నె_త్తిచూవుటకై పేర్కొన్న విశేష విషయములతో 
సంధానింవగా ఈ వ్యాస మీసంకలన్‌ మందు రూపుదాల్చి నది | 


(తం|డి విర్ధలభూపతి |పేరణచే బుద్ధభూపతి తదంకితముగా రామా 
యణమును విరచించెను..గోన వంశమువారురెడ్డు. నిజాంరాష్ట? |పొంతమువారు. 
రంగనాధథదా మాయ ఆ రచనాకాలము 1200= 1800. బుద్ధ భూ వ తికి రంగనాథుడను 
వాడు రామాయణ రచనా విషయమున తోడ్చడియుండవచ్చును. చక్రపాణి 
రంగన కవియే రంగనాథుడని ఊపింపవచ్చును) 


లి. తెలుగు కవితలోని దేసితనము. 

'(తెల్లుకంచె కన్నడకవిత, దానికంటె అరవకవిత, దానికంటె సంస్కృత 
[పాకృత కవితయు [ప్రాచీనములు.... యతి కన్నడమునలేదు. అరవమున విర 
శము. జెలుగుననదియొకవిశేషము. నన్నెచోడుడు దేసిబానను, దేసితలుపులను 
దేసివర్ణనలను, దేసికవితా పరికరములను [గపాంచినాడు. పాల్కురికి సోమన్న 
కృతులలో భాష, కథావస్తువు, ఛందస్సు మూడును దెశీయములే. తిక్కన భాషలో, 
భావములో దేసితనము చూపించినాడు. ఎజ్జన హరివంళములోని కృష్ణుని బాల 
[కీడా ఘట్టము ఆ :ధ9వాజ్యశియమున అసాధారణ దేశికవితా రచనము. శ్రీనాథుని 
పల్నాటి వీరచర్శిత, కాటమరాజుకథ దేసికవితామయములు) 


4. రెడ్డిరాజులు-ఆ౦ ధ్రభాషా సేవ 

(ఈ వ్యాసమున శాస్తి0)గారు ప్రోలయ వేచూరెడ్డినిగూర్చి, పెదకోమటి 
వేమారెడ్డిగిగూర్చి, వారి భాషాసేవనుగూర్చి వివరించినారు. మెకంజీ లోకల్‌ 
రికార్డుణలో రెడ్డిరాజుల దానధక్మముల, శాసనముల (పశంసలు పుష్క లముగా 
నున్నట్లు [(పభాకరులు కనుగొన్నారు. రంగనాథరామాయణము శే లిసిబట్టి 
చూడగా ఏకళ*వి కృతముగా తోచుగున్నట్టు అభి పాయ వడి వారు] 


100 చే న చెన్నప్ప 


ల్‌, ఆన్న మయ్య 


(కడపలో తాళ్లపాక | గామమున 15వ శతాబ్ది వథమపాదమున అన్న 
మయ జన్మించినాడు, అతకు సుమారు 92 వేల కీర్తనలు రచించి యుండ 
వచ్చును. సాళ్వ నరసిం “రాయడు య. సాయమున విద్యానగర స్మామా 
జ్యము నా,కమింపగల్గినాడు. కాని తనపై కీర నలు హాశ్తన. తష సంకెళ్లు 
వేసినాడు వేంక టేశునిపె కీర్తనలు వ్‌. అన్నమయ శృ౦ంఖలా విముక్తుడు 
కాగా రాయడు శరణాగతుడై నాడు. ,.అన్నమయ్య శృంగార సంకీర్శనాంశము 
ఇన్నూూ రేండ్డుకు కే త్రయ్యగాను, ఆధ్యాత్మ _సంకీర్తనాంశము అటుతరువాత 
నూరేండ్లకు త్యాగయ్యగాను ఆవతరించెననవచ్చును) 


6. వచనరచన_తాళ్ల పాకవారు 


| పెద తిరుమలాచార్యుని శ్రీ వేంక చేశ్వరవచనములను పరిష్కరించి 
(పకటించినపుడు (శీ శాస్తి 9గార్యాగంధమునకు [వాసిన పీఠికలోని | పథాన విష 
యమే ఈ వ్యాసవిషయము. సమీఇారూపమున | పాచీనవచన గద్యరచనా (ప్రభే 
దముల వికాసమిందు చర్చింపబడినది. తాళగంధి! చూర్ణకములను గూర్చియు, 
వేంక టేశ్వరవచనముల యోగ్యతను గూర్చియు కాస్తింగారీ వ్యాసమున విశదీక 
రెంచినారు. 


7. హారవిలాసము 


[ఈ వ్యానమున (శ్రీనాథుని పలుకుబళ్ళు, భాషా విశేషములు, చమత్కా 
శములు అనేకములు పదర్శింపబడినవి) 


(హరవిలాస కృతికర్త అవచితిప్పయసెట్టి. 1890 నుండి 1404 వరకు 
కొండవీటి రాజ్యమేలిన కొమరగిరి నృపాలున కాపుడు . ... హరవిలాసములోని 
'చిలుతొండనంబి కథకు మూలము పాల్కుర్కి. సోమన బసవపురాణకథ. 
శ్రీనాథుని రచనలోని లోతుపాతులను తెలియగోరువారు హరవిలాసమును చదవ 
వలెను). 


1. _ పీఠికాీ వేంక టేశ్వరవచనములు 1945 లో.తి,తి.దే. ము[దణము. 


వేటూరి వాజ్మయ సూవిక 101 


0, మనుచరి తము 

 కాస్త్రిగారీ వ్యాసమున పెద్దన [గంథరచనా చాతుర్యమును, భావపకాళ 
మును, స్వభావ పరిజ్ఞానమును, భాషాంతరీకరణ చాతుర్యమును, వర్గనావిధాన 
నమును, పోలికలను, కథాసంవిధానమును, శాబ్దిక గుణదోవములను చక్కగా 
వివరించినారు | 


9. శతావధాని వెంకటకాని 


(రసస్ఫూ ర్తితో తెలుగుపద్యము చదువు చాతురికి వెంకటశాన్ర్రగారే 
ఆచార్యపీఠము. .. బందరులో వారి ఉపన్యాససంపర్క ములేని పౌరసభ 
లుండేవిగావు,. భోజరాజు ముఖ దరున న మా[తమున అనేకులు కవులై నట్లు కారి 
గారి దర్శనము చేనుకొని అనేకులు * కవిపండితులై రి. తిరుపతి వేంకటకవులు 
భిన్న శరీరులై నను కవితా విషయమున నొక్క_రే* వెంకట శాన్ర్రగారి కవితా 
గంగా |సవంతిలో తిరుపతి శాస్త్రిగారికవితా సరస్వతి అంతర్వాహినిగా నున్నది). 








త్రి me 
1. తంజావూరి ఆంధరాజుల చరిత్ర (చారిత్రక (గ్రంథము) 


“తంజావూరి ఆంధరాజుల చరి[త' అసలు రచన చెన్నపురి (ప్రాచ్య 
“లిఖిత భాండాగారములో నున్నదనియు, హెచ్చుతగ్గులు చేయలేదుగాని కొత్త 
చేసితిననియు శాన్ర్రీగారు పీఠికలో చెప్పుకొన్నా రు. వారి 458 పుటల పీఠిక 
(తొడిమ అను పేరున ఉన్నది) తంజానవూరాం(ధ విజ్ఞాన సర్వన్వమన 
నొప్పినది, అందు విజయవిలాసము, రఘునాథాభ్యుడ యము, సంగికసుధ, 
- రుక్మి జీపరిణజయము మొదలగు నలబది గంథములనండి యుదాహరణము 
లివ్వబడినవి. వారి చార్మితక పరిజ్ఞానమునకీ పీఠిక సాక్షిగానున్నది. మూలమును 
మించినది కనుకనే తన పీఠికను గూర్చి శాన్ర్రగారు “అసలుకు మించిపోయినది 
-కొసరు” ఆని వాకుచ్చినారు. 


తంవావూరునేలిన నాయకరాజుల రాజకీయ చరిత్ర; వారిభాషా సేవ; 
కావించిన దాన ధర్మములు; వారి ఆస్థానమునందున్న గోవింద దీక్షితులు, 


102 మసన చెన్నప్ప 


శ్రీ ఒవాస దీక్షితులు మొదలగు వారికి సంబంధించిన ముఖ్యాంశ ములు ఆ. “తొడిమ 
పేర్కానుచున్నది. 


ఆం ధభోజుడగు. శ్రీకృష్ణదేవరాయల కులమును గుటించి సలిపిన చర్చ 
సోప పత్తికముగా నున్నది. ఈ విషయము వారి సూక్ష్మ పరిశీలనమును 
వ్యక్తము చేయుచున్నది. 


2. [పబంధరత్నావళి (సంకలన | గంథము) 

ఇండు ఇర్వురు ఫాచీన కపుల సంకంనములు సంధానింపబడినవి--ఒకిరు 
(వ బం ధరత్నా కర మను పేరుతో పద్యములను సంకలనము చేసినవారు- 16వ 
శతాబ్దికి చందిన పెద్ద దపాటి జగన్నాథకవి. రెండవనారి శేరు కానరాదు. 
శాన్ర్రీగారు ఆ స్రష్ట: కూర్చు లోని పద్మ ములను (గుచ్చియెత్తి “ప్రబంధ 
రత్నావళి"”ని (కొత్త వెలయించినట్లు నుడివినారు. భాషా కవి చరి త్యాద్య పే పక్ష 
కులకీ [పబంధరత్నా వ ఎంతయో సహకరించగలదనియు పేర్కొనినారు. 
[పబంధరత్నావ?ిలో పేర్కొనబడిన ఆధర్యకణాది కవృలను గూర్చియు 
తత్కృతులను గూర్చియు తెలుపవగునూతనాంశములను విశదముచేసినారు. 
8. _ఆప్పనచారుచర్య (వైద్య గంథము) 

ఇది కొన్రీయ వెద్యగంథము. శాస్త్రిగారు లభించిన రెండు (ప్రతులను 

ఆధారముగా చేసుకొని ఈ |గంథమును స్వయముగా పరిష్కరించి [పకటించి 
నారు. తంజావూరు (1916) దొరకిన పద్యములు కృత్యారంభపద్యములుగా 
చూపినారు. =. 

బద్దెన సీతికిని, చారుచర్యక ర్ర శై లికిని సామ్యము గలదనియు, రెండును 


ఏకకాల రచనములనియును శాస్త్రిగారు విశ్యసించినారు. పీఠికలో పరిష్క_రణకు 
సంబంధించిన విషయములేకాక రచనాకాలమునాణి స్థితిగతులను కూడ వివరించి 


నారు. 
4. భగవద్ధ్యానముకావి. (శతకము) 
ధ్‌ మ ( 
చూడుడు : శ్రీవకుళ కే| త ము'వ్యాసాలు' 


వేటూరి వాజ్మయ సూచిక 108 


ర్‌. భగవదజ్జుకము (పీహననము) 

(గంథక ర్హృత్యమును గూర్చియు, [గంధ . ్రావీనతను గూర్చియు, 
[గంథార్థమును గూర్చియు కాస్త్రిగారు అనేకవిషయములను సోపప త్రికముగా తమ 
పీఠికలలో వివరించినారు. [గ్రంథకర్త బోధాయనుడేనని పేర్కొనుటకుగల ఆధా 
రములు చూపినారు. [కీ శ 600 సంవత్సరముల కాలమునాటిదీ |పహసనమని 


శా న్ర్రీగా రభి పాయపడినారు. 


| ఇదిగాక సంస్కృతమున కాస్రిగారు (| అ సకల 'భగవదజ్జుకము” 
నాగరి లిపిలో అచ్చువేయబడినది. ] 


6. ఉద్భృటారాధ్న చరితము a 


చూడుము - మీగడ తజకలు 125 — 1651 
Ts మను చర్చిత. స 
చూడుము - మీగడ త్రజకలు.. = 151 164 


ర. |వతిమానాటకము. 
శాస్త్రిగారు ఈ నాటకముమ 19186: ఆతమను తెనిగించి. 1927లో 
(పచురించినారు. |. 


రామాయణములో లేని సరికొత్త కల్పనలు భాస్కరుడు చేసినట్టు పేర్కొని 
నారు. (పభమాంకమున వల్క_లకల్చనము, తృతీయాంక మున దశరథ |పతిమా 
కల్చ్బనము, పంచమాంకమున దశరథ (శాద్ధాకల్బనము మొదలగునవి (కొత్త 
మిషయములని తెలిపినారు. ““వాల్మీకిరామాయణ కథకును ఈ నాటికకును 
కొన్ని భేదములు కానవచ్చును.... ఇందు లక్ష్మణుడు పెద్ద వాడుగను, భరతుడు 
చిన్నవాడుగను కనిపించును. ఈ విషయము వాల్మీకి రామాయణమున 
సంశయ గస్తముగానున్నది'*” ఆని శాస్త్రిగారు పీఠికలో వివరించినారు. 


9. బసవపురాణము 

మొట్టమొదట ఆం(ధసాహిత్య చరితలో శివకవులకు స్థానమును 
- కల్పించి వారికి సంబంధించిన అధ్యయనము నకు నాండిపాడిన వారు వేటూరి 
_పళభాకరశాస్రిగారు. 


104 మసన చెన్నప్ప 


129 పుటలు గల్గిన పీఠికలో కాన్త్రీగారు పాల్కురికి సోమనాథుని చరి 
[తము, కాలము, బసవపు్పరాణ రచనాకాలము, సోమనాథుని కులగో తములు, 
గురువులు, సమకాలికులై న భ కులు, సోమనాథుని కృతులు, నిష్టలు, నియమ 
ములు, వై దుష్యము, బసవపురాణ గౌరవము, బస వేశ్వర చరితము, ఐసవన 
కృతులు, బిజ్జ్ఞలుస చరితము, పండిత (యము, శెవ, పొశుపత మతము, 
బసవేశ్వరుని ఉపజ్ఞయే వీరశై వము, శివకవులు, జానుతెనుగు, దేశిరచన, ఛంద 
స్సాాతం;త్యము, పాసయతి విశేషములు, ఆసాధారణ పయోగములు, శబ్ద 
విశేషములు, (పాతపలుకుబళ్ళు, ఆనుకరణములు, పరివ ర్రనముల తీరు, రచనా 
సౌందర్యము మున్నగు అనేక విషయములను శాస్త్రిగారు విమర్శన పూర్వకముగా 
వివరించినారు. | 


10. బసవోదావారణము 


ఉదాహరణ అక్షణములతోపాటు ఈ ఉదాహరణము యొక్క. తీరుతెన్ను 
లను పరిశీలించినారు. 


11. నీతి ద్విషష్టికా 
చూడుడు. మణిమంజరి, ఆగస్టు 1982, పుటలు 158-156. 


12, |కీడాభిరామము 

“విషముష్టి విత్తులు, నాభీ, నల్చమందు, ఉల్లి పాషాణము ఎట్టి చెడ్డ వస్తు 
వులో ఈ క్రీడాభిరామము కూడ అట్టి చెడ్డ పుస్తకమే యనదగును. వస్తు 
పరిజ్ఞానము చాలనివారు,.. బాలురు, పామరులు, ముగుదలు అట్టి వస్తువులను 
ముట్టరాదు. ఇట్టి పుస్తకములను కూడ చేత బట్టరాదు” అని శాస్త్రీగారు పీరికను 
పా9రంభించినారు. “గంథమామూల్మాగముగ శ్రీనాథ రచనముగనే కన్పట్టు 
చున్నది” అని తీర్మానించినారు. “కృత్యవసాన పద్యము తానే తుమ్ముకొని తానే 
శతాయుస్సనుకొనునట్టున్నది" ఆని చమత్క-రించిశారు. శ్రీనాథుని మీద ఉన్న 
అభిమానముచే తానీ [గ్రంథమును పరిష్కరించి పీర్రిక్ర (వాసినట్లు పేర్కొ న్నారు. 
శై లినిబట్టి |శ్రీనాథుడే (గంథకర్రయని చెప్పుట |పభాకరులనుసరించిన నవ్య 
విమర్శన పద్ధతి, 


వేటూరి వాజ్మయ సూచిక 105 





బూతులబుంగ యను ఆవ పథను గడించుకొన (1 11తీడాభిరామము ఏకో 
శిలానగర చరితికు దర్పణముగ నున్నదని శాస్త్రిగారు. పీఠికలో. వివరించి ఆ 
కావ్యమునకు చార్మి తక ముగ సానమును కల్పించినారు. సంఘ జీవనము నింత 
సజీవముగా కన్నులకు కట్టినట్లు వర్ణించు కావ్యము కీశాభిరామమును మినహా 
యించినగో నుజీయొకటి లేదని వచించినారు. ఆమ్ముదితములై న ఆదిలక్ష్మీ 
విలాసము, కామేశ్వరి చర్మితము అను _గంథములను - పరిశీలించి. .శొన్ర్రగారు 
కామేశ్వరి కథను (అక్కల చరిత్రము) కూడ పీఠికలో వివరించినారు. 


18. బాబభాష 
“భాష re కవిత యద్యానమ వంటిది... విచ్చలవిడిగా 
జీబుకొని వెలయుచున్న ఆంధ్రభాషారణ్యము : నుండి కవితోద్యానమునకు కొని 
తేవలసిన హు ద్య ృవచోవల్లరు లింకనెన్నోయున్నవి. చవులొలుషనవిః పలుకుబళ్లు, 
పాటలు, పదాలు, తలు, గాధలు, 'సామెతలు.:.. ఆపరికోధితములై , యము' 
(దితములై లోజము వాకులందే పుట్టుచుగిట్టుచునున్న వి. అట్టివానిని పరికోధిం 
చుటలోను, సేకరించుటలోన క, కోరి) _ క అని శాస్ర్రగారు తమ 


కీరికలో మదుర వాజ్మయ బునకు. 






“ఉను ౩ కవితావాహినికి తతత బాలభాషలో సవా 
జముగా నంకర పాయముగా గన్నట్టు కవితాగుణములే పౌఢభావలో సంస్కృ 
తములై. బబుప్రొందుచున్నవి”'. ఆని శాన్రీగారు బాలభాషలో గొప్పదనమును 


తెలిపినారు. తేలికై నభాషలో, అర్జమయ్యేరీతిలో గేయరూపమున గల అనేకము 


లైన ఉదాహరణము౪లో బాలభాషయొక్క_ విశిష్టతను నిరూపి9బినారు. 
14.. ఉత్తరప హరివంశము 


15. హరవిలాసము (|పబంధము) 
చూడుడు: “సి:హావలోకనము" 115—147 


16. న్నుగీన విజయము (యక్షగానము 
చూశాడు *మీగడతఅకలు' 98112 


106 మసన చెన్నప్ప 


17. భారతీ శతకము (శతకము) 


పీర్రక్రలో శాస్త్రిగారు ఆంధ భాషావ్యవహారములను గూర్చి [వాసినారు. 
కాలక్రమమున సముచిత సౌందర్యముతో వ్యవహారభాష "'పెంపొందగలదని 
ఆకాంచీంచినారు, 


“భారతీదేవికి పార్థనా రూపమున గూర్చిన ఈ భారతీశతకము ఆంధ 
చాజ్మ యమున అపూర్వరచనమే ౫ అని తప్రీగరు. పేర్కొనినారు. 


18. మొయిలు రాయబారము (మేఘసందేశమునకు గేయానువాదము) 


మొయిలు మెజుగులు పేరుతో శాస్త్రిగారు 22 పుటల పీఠకను సంత 
శిం చినారు మూలములోని వ్యంగ్యార్థము లకు భంగము వాటిల్ల కుండా రచయితే 
తెసిగించినారనియును, మందా కాంతకు సమీపముగా చెప్పదగిన దేశచ్చందో 
భేదము ననుసరించి నారనియు శాస్త్రిగారు తెలిపినారు. ఆనువాదపు తీరు 
తెన్నులను కూడ పరిశీలించినారు. 


19. గోవిందరామాయణము 


20, ఆంధ రచయితలు 


కందుకూరి కవుల చర్మిత రచనమునుగ్గడించి దాని నింకను సంస్కరించ 
వలసినదని సూచించినారు. ఆదిభట్ట పన బహెన్‌ సీక్రృతిలో చేర్చుట బాగు 
అని అభిిపాయపడినారు. పు వకమును చూడగనే తమ తలపుకకందిన, [గంథ 
కర్త పేర్కానని కరాలపాటి రంగయ్య, తంజనగరము దెవ ప్పెరుమాళ్ళయ్య, 
గురజాడ అప్పారావు (పభృతులు---పదునాల్సురి పేర్ణను సూచించినారు. కవుల 
చరిత పరిశీలనమున శాన్ర్రిగారి [పజ్ఞ ఎంతనిశితమైనదో పె అంశము వ్యక్తము 
చేయుచున్నది. 


31]. శ్రీవేంక టేశ్వుర వచనములు 
చూడుమ'_సింహావలోక నము, పుటలు 90-114. 


వేటూరి వాజ్మయ నూచిక 107 


వివ శృంగారకీ రనమలు 

పీఠికలో శాన్రిగారు అంతకుముందు జరిగిన అన్నమాచార్యుల కీర్రనలు 
అప కమముగా సాగినట్టు తెలిపినారు. లభించిన తాళ్ళపాక్రవారి రచనముల 
టేకులు 26 క8కలు పరిశోధించి, చిక్కులుదీర్చి, విషయవిభాగములు, ము; దితా 
ము(డిత విభాళములు చేసినట్టు (వాసినారు. 


వలి. శ్రీ వేంక టేశ్వుర లఘుకృతులు 

పీఠికలో, శా న్ర్రీగారు - ఈ గంథమున 19 ths (గహింపబడ్రి 
నట్టును, వాని నిదివర కెవ్యరును (పకటించనట్లును ; పేర్కొన్నారు. తంజావూరు 
సరస్వతీ భాండాగారము నుండి: కొన్నింటిని 'మదరాను ,పాద్య లిఖిత పు స్తక 
భాండాగారమునుండి కొన్నిం! ంటిని సేకరించి తానీ సంకలనమును [పచురించినట్టు 
తెలిపినారు, -. 





24. అన్నమాచార్య ఛర్మిత .... 

అన్నమాచార్యుల సంకీర్తన. 'సాహత్యముకు వెలికి తీసి వెలుగులోనికి 
తెచ్చిన మహనీయులు (పభాకరళాస్త్రిగారు. | ఆంధ సంకీ ర్తన Su 
పాణ పతిష్ట గావించిన గౌరవమును వారే దక్కి_ంచుకొనిరి, “ఆన్నమాచార్య 
చరిత పీఠికలో వారు పేర్కొ. నిన విషయ బాహుళ్యమును చూచి శచో శాస్త్రగారు 


ఉంగమ విజ్ఞాన సర్వస్వ మని నుకువవచ్చును. I 


కీధ్రిజ తో శాస్త్రిగారు అన్నమయ వంశము, బా గ్యము, స్వామి నె సాకాత్కా 
రము, దేవాణయ పవేశము, అన్నమయ మహిమలు, అన్నమయ పురందర 
దాసులు, ఆ: ఉమాచార్య వ గ్రహము, అన్నమయ సంకీీర్తనములు, పలుకు ఒళ్ళు, 
ర. ఎ ఆళ్వార్ల-అన్నమయ్య, ఆంధ సంకీర్తనములు- దవిడ 
పాశురములు, అన్న పూచార్య చరిత పరిశోధనము మొదలుగాగల అనేకాంశ 


మ 


ములు చర్చింపబడిన స. 


ram rT HP I కంలో 0 TR ir Bares అటు లా అను 





గారల? కామా సాలా నాచన టు అ గల స ee ల ప ee నల 





* శ్రీ చల్లా రాధాక్ళష్టళర్మగాక, కరిశోధన, ఆ. సె, 1954, వుట-61. 
tne) ణు 


108 మసన చెన్నప్ప 


[ప్రభాకరులు చ్మితపటములను సేకరించి, పీఠికాళములకు అనుగుణ 
ముగా జతగూర్చి అన్నమయ జీవితచరి తకు మెజుగులు దిద్దినారు, 


25. శృంగారామరుకము 
అమరకుడు ఒక రాజు కాదగియుండుననియు, నేర్పరియగు చిత్రకారుడు 


ఆమరకుని శ్లోకములను చదివినచో నూటు చి తములు చి, తింపగలడనియు శ్రా స్త్రీ 
గారు పీఠికలో (వాసినారు. 


26. ధనుర్విద్యావిలాసము (కా స్ర్రగంథము) 

కృష్ణమాచార్యుడు రచించిన ఈ కాస్త్ర[గంధములోని విశేషములను జ 
గారు వివరించినారు. ధనుర్వేదము యజుర్వేదమునకుపవేద మె్లై నడో తెలివి 
నారు. వైశంపాయన నీతిపప్రకాశిక, వసిష్టసంహిత, శివధకు ర్వేదము, మను 
సారము, హరిహర చతుర౭గము, వీరచింకామణి, శినోక్త ధనుర్వేద సంహిత, 
భారతాదులలోని ధనుర్వేద విషయములను చర్చించినారు. 


2. సుభ దాకళ్యాణము 

కాన్ర్రీణరు తమ పీఠికలో “అన్నమాచార్యుల పెద్ద భార్య తిమ్ముక్కయే 
సుభ్యదా కళ్యాణ గేయ కృతి రచయ్యితి. సంగీత సాహిత్య చతురయగు ఈ 
యిల్హాలినేలిన యన్న మాచార్యుడదృష్టవంతుడు, తిమ్మక్క గ భక్తి 
మయ గేయరచన కవితగా, శ్రీ వేంక టేశ్వరుడు స్వామిగా లభిండన అన్నమా 
చార్యుడు ధన్యుడు" అని వాసినారు. 


చేమకూర వేంకటక వికి తిమ్మక్క రెండు వందల యేండ్ల ముందున్న 
దనియు, వేంక6 కవి సుభదా కళ్యాణములోని పలుకుబళ్లను విజయవిలాసములో 
అనుకరిం చినాగనియ వేటూరి వారు విశదపరచినారు. 


“'మువ్వగోపాల' పదమునకు మువ్వపురి గోపాలుడని కాక మువ్వలు 
దాల్చిన గోపాలుడని అర్థము చెప్పుకొనవలెనని (పభాకరులు తేటపరచినారు. 


వేటూరి వాజ్మయ సూచిక 109 


26. తిరుప్పావై -- స ప్తపదులు 

తిరుప్పావై [దవిడదేశమందే గాక ఆం (ధ్రదేశమునను వైష్ణవులకు వాచో 
విధేయమై ఉండును. ధనుర్మాసమున దినమునకొక పాపరము చొప్పున మువ్పది 
రోజులు తెలవాజకముందే అనుసంధించి స్వామినారా ధింతురు. గొబ్బెమ్మలను 
పెట్టి తెలుగుదేశమున చేయు పూజాపద్ధతి తిరుప్పావెలోను కొంత కలదనియు, 
[దావిడవై ష్టవులు విష్ణుసంపార్థనార్థకమగు తిరుప్పావె ని, [దావిడ శైవులు శివ 
సం పార్థనార్థకమగు తిరువెంబావైని కల్పించుకొందురనియ శాస్త్రిగారు వివరించి 
నారు. 


29. ఆంధకామందకము. [రాజనీతిశాస్త్రము | 

ఉపవేదముఆలో రెండవడి ఆర్థవేదమని చెప్పుచు కాన్రిగారు ఆంధ్ర 
సారన్వతమున గల ఆర్థనీతిశాస్ర గంథముల వివరములొసంగిరి. కవిరెట్టమత 
(గంథమున కృతిపతినగ్గించుచు ఆహోబలములోని మఠమునుద్ధరించెనని చెప్పిన 
విషయమునకు (ప)బలకముగా శాస్త్రిగారు అహోబిలమహాడ్యారముననున్న కానన 
మును [పమాణముగా తీసికొని దానిని సమూలముగా |పక టించినారు. సందిగ్ధ 
ములుగా నున్న భాగములను తంజావూరికిపోయి మాతృకతో సరిచూసి పూరించి 
నట్టు పీఠికలో చెప్పుకొన్నారు. 


'బాౌకాఖ్యలు 
1. నన్నెచోడ కుమారసంభవము (అసమ|గము) 

(శీ |పభాకర కాన్రిగారు పాచీనాల! ధకావ్యములకు వ్యాఖ్యలు [వాయ 
దలచిన వానితో ఇదొకటి, 194రకో కుమారసంభవ వ్యాఖ్యకు (పోత్సాహము 
కల్గించినవారు పిఠాపురం మహారాశావారు. రి ఆశ్యాసముల వధకు ముదిత 
పాఠములు. సవరణలు అను పేర పట్టికను తయారుచేసినారు. 86 పద్యములకు 
వ్యాఖ్య రచించినారు. ఆ తరువాత తిమ్మావజ్ఞులవారు తొలిరెండాళ్వాసములకు 
టీకవాసి తిలింగలో (పకటించినారు, 


110 మసన చెన్నప్ప 


nD 


ఉత రహరివ౭శము : 

శ్రీ (పభాకరకాన్త్రీగారు 4 ఆశ్వాసములకు మ్మాతము పాఠభేదములను 
పరిశీలించి సుందరపాఠములను [గహించి చక్కని వ్యాఖ్యానము గావించినారు. 
ఈ అము. దిత్యప్రతి 500 పుటలలో ఉన్నది. 


ళాన్రిగారు నాల్లాశ్వానములకు పరిశిష్టములు కూడ కూర్చినారు. శా స్త్రవిష 
యములకు అనేక |పమాణములు చూపవలసినప్పుడు వానిని పరిశిష్టమున వారు 
చేర్చినారు. 


సమిక్ష 
సీం రాజశేఖరశతావధాని “రాణ్మాపతాప సింహ చరితికు శాన్రుగారు 
స 


వాసిన మీమ ఈ (అము దితము) 


(గడియారం వెంక టశేషళాస్త్రీ శివభారతము, దుర్భాకరాజ శేఖరశతావధాని రాణా 
[పతాప నింహచరితయు ఒకే కొమ్మన పూచిన రెండు పువ్వులు. రాణ్యాపతాప 
సింహచరి,త, శివభారతము కలిసి ఉత్తరదేశపు భారతము (ఉత్తగభారతము) 
అగును. 20వ శతబ్దిలోని మహాకావ్యములలో ఇద్యగగణ్యము అని శాన్ర్రిగారు 
చక్కని సమీక్ష వ్రాసినారు. ఇంకను ఈ సమీక్షలో కల్పిత, చార్మితక కావ్య 
ములకుగల భేదములను, |ప్రతాపసింహ చర్మితలోగల కండపట్టులైన ఘట్టము 
లక వివరించినారు మవియు వస్వైచిత్యమును, సంఘటనా [పాధాన్యమును 
చర్చించినారు) | 


సంకలన [గంథాలు 
1... చాటుపద్య మణిమంజరి = 
భాషా సాహిత్య పరిశోధనలకై ఆవసరమగు ఆధార గంథములే 
“సంకలన | గంథములు”. వలెటూళలో, ముదుసళ్ల నోళలో, తాళపత [గ్రంథ 
య య : రు ta 
ములలో జీర్ణమగు మున్న పచ్యములననేకము సంపాదించి చాటుపద్యమణిమంజరిగా 


వేటూరి వాజ్మయ సూచిక్ర 111 


శాస్త్రిగారు కూర్చినారు. ఈ సంకలనము ఆంధుల చరిత, ఆచారవ్యవహార 
ములు, న సమస్యా పూరణములు మున్నగు వానినెన్నింటినో 
'వెల్పడించుచున్నది 


చాటుపద్య మణిమంజరి ద్వితీయభాగము పథమ సంపుటమున దేవతా 
స్తుతి పరములును, రాజులకు సంబంధించిన వియును, (ప్రాచీనార్వాచీన కవులు 
చిప్పినవియును ఆయిన చాటువులున్నవి. ఇందలి “దామరనారి నంళావళి 
చెన్నపట్టణముతో ఆంధులకుగల సంబంధమును వయ. ఒకేచోట 
కూర్చబడిన “బిరుదావళి” పరిశో ధకులకుపయోగపడుచున 1621లో రాతి 
బండపై చెక్కబడిన చెణకలి పద్యము చారిత్రక 9 కల్గినది ఈ 
సంకలన | గంథమున “దండయాతా ఘోషతమ్మటధ్వనులచే ss సీయించె 
గప్పకొండి*' అను చాటువును (పభాకరులు (పకటి=చినందుకు శ్రీ మల్లంపల్లి 
సోమ శేఖరశర్మగారు వారిని కీర్తించినారుశో 


ద్వితీయభాగ మున ద్వితీయ సంపుటము అము[దితము. ఇందు మహో 
పురషస, ఐకము, శృంగారనీతి సంకీర్ణస్త బక ములు, ఊళ్లు —_ నాళ్లు గాలి 
కబుర్లు, సామెతలు పలుకుబక్ల్లు ఆను విభాగములున్న వి. 


చాటుపద్య మణిమంజరి విజ్ఞాన వనోదములకు ఖనియనవచ్చును. 


ల (పబంధర త్నావళి స్ట్‌ 
కఇర్వురు (పాచీశక పుల సంకలనములను సంధానించి శాస్త్రిగారు, పబంధ 
రత్నావళి'నసి (పచురించినారు. ఆం దొకరు పెదపాటి జగన్నాథక వి, 'రెండవవారి 





«Pandit V. Prabhakara Sastry, who has done yoemen 
service to the Telugu Literature. has to be congratulated 
for rescuing the valuable verse from oblivion. The 
verse, which seems to have been composed by Srinadha, 
narrates Allayya Vema’s conquests, some of which do 
not find mention anywhere else— 

—History of Reddy Kingdom 
page 138, 


112 మసన చెన్నప్ప 


పేరు తెలియరాదు. జగన్నాథకవి 5 ఆక్యాసముల “ వదింధరత్నాకరము”లొ 
8 ఆశ్వాసములు మాతమే అభ్యముకాగా శాన్రిగార వానితో పాటు రెండవ 
సంకలనములో (పసిద్దులెన నన్నయాదుల పద్య ములుకాక ఇతరుల పద్యములను 
(గ్రహించి తాము సంకలనము చేసినారు. కవిచరితలు తెలిసి కొనగోరు వారికి 
వీలగునట్టుగ అకారాది క్రమమున [పచురించినారు. _పబంధ రత్నావళి మూలమున 
కందుకూరివారి కవులచర్శిత |పథమభాగమున చేరదగిన కవులు బయల్బడినారు, 
“'“పబంధరత్నావళి (పచురణతో భాషాపరిశోధసకు, కవిచర్మిత పరిశోధనకు 
(కొత,కవాటములు తెజచినట్హైనది” అని డా॥ పోచిరాజు శేషగిరిరావుగారు 
“సంకలన (గంథసంధాతలు* అను వ్యాసమున [వాసినారుో 


లీ. ఆం్మధదేశవర్ణనము:= 
ఉదయనంబి విలాసమను (ప్రాచీన [పబంధములోని ఆం, ధదేళ వర్ణనము. 
గల పద్యములను పరిశీలించి శాస్ర్రీగారు (షత్యేకముగా (ప్రచుగించినారు. 


4. బాలభాష ౩ 

బాలభాషను మొదట సేకరించి “భారతి (1980) సంచికలలో (పకటిం 
చిన గౌరవము శాన్ర్రగారిదే. ఇందు 50 గేయములు (ప్రచురింపబడినవి. పుస్తక 
రూపమునొందిన ఈ సంకలనమున |పతి గేయమునకును గోపిగీసిన చిత్రము 
న్నది. నేటికిని పిల్ల లనాల్క లప నున్న గుడుగుడుగుంచం,: చెమ్మ చెక్క, 
దాగుడు మూతలు, ఒప్పులకుప్పా మున్నగు నఏ సంకలనము నందున్నవి, కూన 
లమ్మ పదాలుకూడ ఇందు గంహింపబడినవి. ఆరు[ద కూనలమ్మ పదాలు 
[వ్రాయుటకు శాస్త్రిగారు సేకరించిన పదములే (పేరకనులై నవి. శాస్త్రిగారికి బాల 
వాజ్మయముపైగల ఆస క్రికి ఈ “బాలభాష” నిదర్శనము. 


ర్‌. నీ వేంక చేశ్వర లము కృతులు క 
శాస్త్రిగారు శ్రీవేంక కేశ్వరునిపై ఎందరోక వులు రచించినస్తుత్యాత్మిక పద్య 
ములతో ఈ సంకలన (గంథమును పకటించినారు. దీని మూలమున కాళ్ల పాక 


కవుల సాహిత్య పరిశోధనకు మార్గమువెయబడినది. ఇందు ఇంతకు పూ 
స తశ స uw ర న క 
1. మణిమంజరి, ఫెబవరి 1981, పుట:ల 


వేటూరి వాజ్మయ సూవిక 118 


'మెన్వరును [పకటింపని 19 కృతులను శాస్త్రిగారు (పకటించినారు. కర్ఫ్భత్యము 
తెలియని రచనలుకూడ ఇందున్న వి. 


6. ( వేంక టేశ్వరసుతిరత్న మాల :- 
ఇందు తాళ్లపాక పెద తిరుమలాచార్వుని శీ వేంక చేళ్ళర| పభాతస వము, 
ఎజ్బన నృసింహపురాణములోని పద్యములు, కవికర్ణరసాయనము, కళాపూర్ణో 
(3) ea 
దయము మొదలగు 16 కావ్యములలోని పద్యములు (శీ వేంక టేశ్వరస్తుతిపరము 
లైనవి) సంకలనము చేయబడినవి, 


7. గాంభీరామాయణము;-- 

మహాత్ముని నిర్యాణానంతరము 'పజాహృద యములలో ఉప్పొంగిన 
శోకము నక్షర బద్ధ మొనర్చి రచనలు పంపవలసినదిగా ళాన్ర్రిగారు ఆఎధపతతిక 
(7. 1-1950)ళో పకటన ఇచ్చి వచ్చిన రచనలను “గాంధీరామాయణము అను 
పేరుతో సంకలనము చేయదలచినారు. కొన్ని మణిమంజరిలో వచ్చినవి. 
అము[దితా సంకలనము శ్రీ _పభాకర పరిశోధక మండలి వారికడనున్నది. 


ఉపన్యాసములు 
1. నన్నయకు పూర్వము ఆం ధభాష $= 


[తిరుపతిలో శ్రీ వేంక టేశ్వర కళాశాలలో ఈ విషయంమీద కాస్ర్రేగారు 
ఉపన్యసించినారు. | 


(అంధ అనే పదము మొదట జాతి వాచకము. తరువాత దేశవాచకము. 
ఆ తరువాత వారు మాట్లాడే భాషకుపేరైనది. తెనుగూతెన్‌ .- అగు అనగా 
దక్షిణభాష అనుటకు సరియైనది) 


2. నవ్యసాహిత్య పరిషత్తు - ఉప్మ్యకమాపన్యాసము :-- 
ముక్తాాలలో జరిగిన నవ్యసాహిత్య పరిషత్తు -- 11వ వార్షికోత్సవములో 
శాన్రిగా రపన్యాసముచేసినారు. శ్రీ రాజా రానుగోపాలకృష్ట మహేశ్వర, పనొద 


ఖహదర్‌ గారు పరిషత్‌ సంఘాధ్యకు పుగానుండీరి, 


114 మసన చెన్నప్ప 


తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధిలో విద్యాజీవనమును కూర్చుకొని ఏకాంత 
ముగా కాలక్షేపము చేయుచున్న తనను సభారంగమున;ూహ్యానించి క వివర్యుల 
మనోజ్ఞరచనలు వినగలిగే అవకాశము కల్గించిన గురుదేవుల విద్యాన్నుగహము 
నకు నమస్కా రములు అని కాన్ర్రగారుపన్యాసమును (ప్రారంభించినారు. 
వారి ఉపన్యాసములో ఆం(ధదేశ పూర్వవై భవము, నాగర్జున కొండ |పశ స్తీ, 
ఇక్యాకురాజుల ఘనకార ములు, సాతవాహన సప్తశతిలో మూక్యాలవర్షన కథలు 
పేర్కొనబడినవి. 


సభాధ్యషులై న మల్లంపల్సి వారిని గూర్చి “ఏండ్రతరబడిగా తిరువలిక్కే_ణి 
నుండి మ్యూజియము దాకా కలిసినడిచి రాకపోకలు జరుపుటలో మాకాష్ట, 
రోడ్లూ కూడ ఆరిగినవి. స్ట్‌ శర్మగారిలో ఉన్నది కొండంత. వారుపయికి గాన 
వచ్చునది కుండంతి” అని శాన్ర్రిగారు (ప్రసంగించినారు, 


“1912.18 [పాంతముఅలో వాడుకభాషలోనే నేను కొన్ని [1గంథ 
ములను |పకటించినాను. సభలో వాడుకభాషలో మాట్లాడడం, ప తికేలలో 
వ్యాసాలు (వాయడం కూడా తప్పుగా భావించే కాలమది” అనుచు గిడుగురామ 
మూర్తి సాధించిన కార్యమును నిర్వహించవలసినదని నవ్యసాహిత్య పరిషత్తు 
వారిని శాన్రిగారు కోరినారు. 


“1914లో అనారోగ్యంకల్లింది. పతిదినము నాకు మరణయాత నే 
1916లో నిర్బంధముమీద మరల ఉద్యోగములో చేరవలసివచ్చింది. కానిచో 
హరిద్యార ములో గంగా[పవాహంలో ణఇక్యమందుదుగాక యని నిశ్చయించు 
కొన్నాను” అనుచు గతస్మృతులను వెత్తిడించినారు. 


కాన్రిగారు తమ ఉద్యోగ జీవితము, ఆధ్యాత్మిక జీవితము, సాహిత్య 
జీవితము--ఏనికిసంబంధించిన ఆనేక సంఘటనలను వివరించినారు. వాల్మీకిరామా 
ణమును గూర్చి, భవభూతి “బుషీణాం పునరాద్యానాం వాచమర్థోనుథావతి '' 
అను సూక్తిలోని పరమార్థమును గూర్చి తెలిపినారు. 


శేషళాస్తి)గారు, రాజశేఖర శతావధానిగారలు పొద్దుటూరులో పొడమిన 
సూర్యచందులని పొగడినారు. ఆడవిబాపిరాజు, శివశంకరశాస్తి 9 మొదలగు 


"వేటూరి వాజ్మయ సూచిక 115 


కప్పలను (పశంసించినారు “హీగచకబలో వర్ణ్యవస్తువులు కొత్త వి. వాటిని 
తీర్చేతీరులు సరికొత్తవి” అని నవకవులను కొనియాడినారు. గాంధిమహాత్ముని 
వంటి పుణ్యపురుషుల సంకల్ప బలమ్మువల్ల భారత దేళ ము యుద్ధ జ్యాలల లో మాడీ 
పోకుండా నిల్సినది. భారతదేశ |పధాన _(పజాబలము అహింస అనెడి కల్ప 
వృక్షపు కొమ్మనే పట్టుకొన్నది అని విశదీకరించినారు. “మీ రచనలన్నీ 
మీ తల్చులూ, విడ్డలూ, మీ కుటుంబినులూ, అయినవాహ్హ, కానివాళ్ళూ అలిదరూ 
సవిమర్శనముగా చదువుకొని సంతోషించ దగ్గవగా ఉండాలి” అసి శాస్తి 9గారు 
నవకవులనుద్చోధించారు 


లి విజ్ఞాన సభ 

[పభాకరుల అధ్యక్షతన తిరుపతి దేవస్థానమువారి హిందూ హైస్కూలులో 
విజ్ఞానసభ జరిగినది. “విద్యార్థుల సభకు నన్ను పిలవడం పాలఫొంగులోకి సీటి 
చుక్క వలె ఉంది. పట్టాభి సీతారామయ్యగారన్నట్టు “విద్యార్థుల పరుగు, ముసలి 
వారి నడకా రెండూ కలిస్తేనే దేశాభ్యుదయం” అని (ప్రసంగించినారు. తేమ 
(పన:గములో గాంధీగారిని గురించి, కమ్యూనిస్టులను గురించి అనేక విషయ 
ములు తెలిపినారు భోజనకాలమందు, సాయంసంధ్యలందు [పార్థనలు చేసికొన 
వలెననియు, మాతృభాషలో నిశిత వజ్జను పొందవలెననియు విద్యార్థులకు సందేశ 
మిచ్చినారు. 


శీ. “*ీయోగము--విశ్వవై తన్యము & అనుభూతి-సమన్వయము 
యోగమ్మితుల నుద్దేశించి చేసిన ఈ|ప్రసంగములలో యోగము. (వకృతి, 
పురుషుడు-వీనికి సంబంధించిన అనేక అంశములు వెల్పడింపబడినవి, 


గ్‌. స్వాతం[త్యదినోత్సవము 

1947 ఆగస్టు 14 రాతి 12 గంటలవేళ తిరుపతిలో సీతారామవిలాస్‌ 
భవనము మీద భారత పతాక నెగుర వేసి, ప్రార్గనానంతరము కాన్ర్రీగారు మిత 
గోష్టిలో చేసిన (ప్రసంగ మిది, వారి (ప్రసంగము మహాత్ముని మహోన్నత శీల 
“మును వ్య క్తముచేయుచున్నది, 


116 మసన చెన్నప్ప 


8. శ్రీత్యాగబహ్మోత్సవ మండప (పవేశోొపన్యాసము :- 

త్యూగరాజుకీర్త నలన్నియు లోతుతరచి చూచినచో గాని అర్థము తేటపడ' 
దని శాస్తి గారు వివరించినారు.  అందుకుదాహరణముగా “తరముగాని 
యెండవేశా కల్చతరునీడ దొ కినట్లాయె” అన్న కీర నలోని అంతరార్థమును 
కథాపూర్వ్యక ముగా ఎరిగించినా రు. 


7, శరీరాన్ని పవిశోధించగా తేలిన పరమార్థము పరమాత్మ :-- 
'పజ్ఞాపభాకర' గంథ| ప్రారంభోత్సవ సభలో శాసి సి 9గారు చేసిన 


(పసంగమిడి, 


తమ 25వ ఏట వచ్చిన భయంకరమైన వ్యాధి మాస్టరు సి.వి.వి దయ. 
వలన తొలగినదసియు, శరీర పుస్తకాధ్యయనమువలస ప్రజ్ఞ ఒకచోట పాదు 
కొనును, అడే కుండలిని యనియు, ఉదయమున దూరముగానున్న చెట్టునీడ 
మధ్యాహ్నము చెట్టులో లీనమైనట్టు (ప్రపంచము భగవత్తాదాత్మ్యము చెందవలె 
ననియు, ఆదివ్య[పజ్ఞ (ప్రపంచమున కందునాటికి జాతీమతవర్ణ విచక్షణ రూపు 
మాసిపోవునసియు శాస్త్రిగారు తెలిపినారు. 


8 శ్రీనాథ జయంతి వా 

రాజమ హేందవరమున కళాభివర్ధనీ పరిషత్తు ఆధ్వర్యమున (శ్రీనాథ 
జయంతి జరిగినది. ఆ సందర్భమున శాస్తి గారికి సన్మానము కూడా 
జరిగినది. (ప్రభాకరశాసి)గారు శ్రీనాథుని కవితావై భవమును గూర్చి (వసం 
గించినారు. 


పరిశిష్టము 


మణిమంజరి, ఫి'బవరి 1982-ర5వ సంపుటములో _పచుంంపబడిన శాస్త్రి 


గారి సీ(యరచ నలు మరియు వారి సాహిత్య వ్యక్తి తృమును _పతివింబించు. 
ఇతరుల రచనలు: 


10. 


The 


వేంక టేశ్వర వాజ్మయోద్ధారకుడు (వి) డా; పోచిరాజు శేషగిరిరావు, 1-కి 
చూడుము - ఆం(ధ్రాభ్యుదయము (మానప త్రిక) 1925. 

చిన్ననాటి చేష్టలు (లఘుకృతి) 150, 

తెలుగు తెలువుళ మేరువు (వ్యాసం) 21,22; చూ: తెలుగుతల్లి (లక్ష్మణ 
రాయవర్థంతి సంచిక) ఆక్టోబరు 1944, పు: 80, 81 

నా కొత పంథా - వేటూరివారె చేయూత (వ్యక్తిత్వ) వి.వి. రాజమన్నార్‌ 
28, 24. | 
వేటూరి ప్రభాకర శాన్రగారు (వ్యక్తిత్వ) మధునాపంతుల సత్యనారాయణ 
శాన్ర్రీ, 25౨7. చూ: భారతి ప్రమాది, కార్తికము. 
రంగనాధరామాయణం-రామలింగా రెడ్డిగారితో ఉత్తర (పత్యుత్తరాలు: (వి) 
డా।। వేటూరి ఆనందమూర్తి, 928.40. 

నాటక కళ (సా) 41.46. చూ: కళ, (సంపు: 2, సంచికః క ) 1924. 
కూర్మాష్టక ము (సంకలనపద్యాలు) వే. (ప్ర. శా, 47, 48. 

రాధాకృష్ణ నాటక (ప్రయోగ (ప్రశంస (పద్య 49, 50 (రచనాకాలం 
1-8-1924) 

చి|తనకీయనాటక |పయోగ (ప్రశంస (పద్య) 50, 51 (రచనాకాలం 
5-8-1924) 

మెలవరం బాలభారతీ నాటక సమాజ (ప్రశంస (పద్య) 51,58, రచనా 
కాలం. 11-8-1924) 


118 


12, 
18. 
14. 
15. 
16. 
Fh 
18. 
19. 
20. 
21. 


మసన చెన్నప్ప 


గురుదేవుల డైరీ నుండి ఒక పుటః 60. 

గా లధీరామాయణం (సంకలనం) 61.68 

*ప్పుణ్యవతి--భాగ్యవతీ (కథ 64-67 

ఆం ధాభిమానం (పద్య) 68.70 

నాచన సోమనాథుని ఉత్తరహరివంశము (సవ్యాఖ్యానం) 71.76. 
నా ఎరుకలో (వ్యక్తిత్వ) డా॥ వేటూరి సుందరమూర్తి, 77-82, 
అభయం (లేఖ) 88. 

వంశపళంస (వ్యక్తిత్వ కప్పగంతుల లక్ష్మణశాన్ర్రి, 54. 
వేటూరి వారి వంశవృక్షం : పుట-ర5 


దక్షిణాంధ బాలకుడా! (పద్య) 86, artis చూ: దక్షిణ ఆం ధవ కిక, 
మే 1927 


గ (పృీభాకరుల రచనలకు ఆంగ్లానువాదాలు) 


A New Sanskrit work of Krishnadevaraya: Tr- M Prabpha- 


kara Rao; 8-10 (From: Journal of Oriental Research— 


Madras, vol: XIII, Part 8» July (Sept 1989, 194-196 ఎ 


Introduction of Tiruppavai. Tf Dr. M. R. స 
119. 


Pragna Prabhakaram : Tr—Dr. V. Ananda Murthy,22-.26. 


మణిమంజరి, ఆగస్టు 1958=6వ సంపుటములో (పచురింపబడిన శాన్ర్రీ 


గారి స్వీయ రచనలు పర వారి సాహిత్య వ్యక్తి త్వము (పతిబింబించు ఇత 
రుల రచనళు; 


1. 


సాహిత్యకజిజ్ఞాస - వేటూరి వారి యోగజీవితపరిణామము (వ్యకిత్వ) 
ముదివేడు [పభాకరరావు, 1-10 





_* గౌతముడు అన్నకలం పేరుతో “ఆనందవాహిని” అక్టోబరు 1, 1980లో 


[పచరణము, 7-10. 


వేటూరి వాజ్మయ సూచిక 119 


2. |పజ్ఞా పథాకరము (వ్యక్తిత్వ) కొత రామకోటయ్య, 11.15. 

లీ. ఆశీర్వచన నవరత్నములు (పద్య 16-16 (రచనాకాలం. 1929) 

4. బాలకుల పలుకులు (అఘుకృతి) 19. చూ: సాపాతి (సం: సంచిక 2) 
1928, 541, 542. 

ర్‌, ముద్దుల బిడ్డడు (పద్య) 20, చూ: భారతి, జూలై 1924 

8. కృతార్టడు (పద్య) 21; చూ. భారతి, ఎ_పెల్‌ 1924, 92, 

7. బుద్ధదె వుడు (పద్య) 21, 22; భారతి, మార్చి 1924. 

8. సమీక్ష (రాజశేఖర శతావధాని రాణ్యాపతాప చరిితమునకు), 24-84 

9. _ &రుప్పావై=స ప్రవదులు-పీత్‌క : 48-44 

10, తిరుప్పావై-స పపదులు ఏ 45-52 

11... అవంగి (వ్యాసం) 58,54; చూ. కృష్ణాపతిక, 14 అక్టో 1916. 

12. తంజావూరి రాజుల వ్యిగహములు (వ్యాసం) 55, 56 

18.  నాకుతోచినమాట (వి) వేటూరి ఆంజనేయులు, 5/--68 

14. లేఖ (చల్లా నూర్యనారాయణకా్త్రికి 1916లో _ాసినది) 64 

15. *యోగ విషయము (ఉపన్యానం) 65-65 ; (6-8.1947 నాటిది) 

16. నాచన సోమనాథుని ఉత్తర హరివంశము-సవ్యాఖ్యానము: 7క5-రిర5్‌ 

17. చాటుపద్య మణిమంజరి (సంకలనం) 86 

18. త్మకానందస్వామి (కథ), 89-94; చూ. అనందవాహిని, అక్టో 1980 

19. గురుదేవుల డైరి నుండి ఒక వుట. 108 

20. గా౭ధీరామాయణం (సంకలనం--గతసంటక తరువాయి) 104, 105, 

21. నా ఎరుకలో (గత సంచిక తరువాయి) డా॥ వేటూరి సుందరమూ ర్రి* 
106.112 

ఆంగ్లములో 

1. Childhood Adventures-Custard Apple (లఘుక ఎకి) 


Tr. Veturi Anjaneyulu, 69-14 


*సేకరణ : కొత్త వేంకచేళ్యరరావు. 


120 మసన చెన్నప్ప 


2. Obituary Noie: ౨. Bala Krishna Murthy, 118-115 
8. Pragna Prabhakaram: Tr. Dr.V. Ananda Murthy:116- 119 


మణిమంజరి* ఫిబ్రవరి 1984-7వ సంపుటములో (ప్రచురిం పబడిన 


శాన్రిగారి స్వీయరచనలు, వారి వాజ్మయ వ్యకి త్య్వము (పతిబింబించు ఇతరుల 
రచనలు; 


1. కామధేనువు కథ (కథ) 5 


2. హెచ్చరిక (వ్యక్తిత్వ) రెంటాల వెంకట సుబ్బారావు పంతులు, 1 4-22 


లి, నా ఎరుకలో (వ్య క్తిత్వ-గత సంచిక తరువాయి) డా॥ వేటూరి సుందర 
మూర్తి ౨8-27 

4. వినోద విమర్శము (వి) 28-40 

5. నాచన సోమనాథుని ఉత్తర హరివంశ ము-సవ్యాఖ్యానము : ఢలి-ఓ7 

6. ఇయోగవిషయము (ఉపన్యాసము) (6 68-1947 నాటిడి) 48, 49 

7. పాణేశ్వరుడు (గేయం) 50 

8. గురుధ్యానమ్‌ (వ్యక్తి) దేవులపల్లి ఆప్పల నృసింహశర్మ, 51, 52. 

9, 


(పేజ్జా[పభాకరము (వ్యక్తి) కొత్త రామకోటయ్య, కలి-56 
10. గాంధి రామాయణము (సంకలనం) 57-59 

11. చాటువులు (చి తకవితా రచనలు) 61-64 

12. _బాటుపద్య-మణిమంజరి (సంకలనం) 65-67 

18. పద్యలేఖ (చల్చా నూర్యనారాయణకళాస్త్రికి (వ్రాసినది) 658, 69.. 


14. శివయోగసారము - అవతరణిక ౩ 70-75, చూ. సుభాషి, నవంబరు 
OT TT: 


x చిన్న నా టిచేష్టలు- సీతాఫలము” అమదానికి అనువాదం. 


* సేకరణ : కొత్త వెంక టేశ్వరరావు. 


"వేటూరి వాజ్మయ సూచిక 121 


15. నమస్కారములు : ఉభ యకుళలోపరి (చిత్తూరు నాగయ్య శాస్త్రిగారికి 
[వాసిన లేఖలు) 81-84. 


16. శ్రీకాకుళ షేేత్రము (వ్యాసం) 85-587 చూ* ఆం[ధపత్రిక సారస్వతా 
నుబంధము, 1921-దుర్మతి, మాఘ శు॥ 8 శనివారము. 

17. శివాబిమహారాజు : 60, చూ. కృష్ణాప। తిక సంపాదకీయం, 8-8-1917 

18. హితోపదేశము (లఘుకృతి) ౩ 115-116. 


ఆంగ్ల ములో = 


19. Pragna Prabhakaram: Tr = Dr. V. Ananda Murthy, 
89-91. 


20. *A4 Broken Harp (short story): Tr~V. Anjaneyulu, 
97-114, Published in Bharathi, August 1924. 
మణిమంజరి, ఆగస్టు 1984 = 8వ సంపుటము = బన్‌ - (ప్రభాకర 
వర్టంతి సంస్మరణ సంచికలో (ప్రచురిత మైన (పభాక రుల స్వీయరచనలు మరియ 
వారి వాజ్మయ వ్య క్రి త్యమును (పదర్శించు ఇతరుల రచనలు. 
1. తీయనితలపులు (వ్యక్తిత్వ) ఎన్‌. ఎ నారాయణరావు, 1-4. 
2. స్మృతి (వ్యక్తిత్వ బయి రెడ్డి సుబహ్మణ్యం, 5-7. 
కి, ఆస్తమయం (వ్యక్తిత్వ) డా॥ పోచిరాజు శేషగిరిరావు, 6-11 (రచనా 
లం: 8-9-1950). 


bh, శతిమ్మూ వజ్జ లవారి లేఖ: 12-18. 

క.  ఆందజు చదువవలసినది (పద్య) 15. 

6, (పాచ్యలిఖిత పుస్తక భాండాగారము (వ్యాసం) 1517. 
* శాస్ర్రీగొరి “కరుణకము అను కథకు అనువాదము. 
+ సేకరణ: డా॥ పోచిరాజు శేషగిరిరావు, 


122 


10, 
it 
12, 
18. 
14. 
1.5. 
16. 
17. 
18. 


మసన చెన్నప ఏ 


'చారెస్‌ ఫిలిప్‌ బౌన్‌ దొరగారు (వ్యాసం) 18-20, 


ష్‌ బౌ9న్‌ దొరగారు (వ్యాసం) 51.58, చూ. |తిలింగ, డిసెంబరు 
15, 1925. 

బౌ9ను జాబు (సంకలనం) 58-56. 

బౌ౦న్‌దొరనాటి దయ్యాల వృత్తాంతాలు (సంకలనం) "71/9. 
వాటతప్పిన ఐండి (వి) డా॥ వేటూరి శంకరశాన్రి, 74-64. 

చాటు లేని చాటుధారలు (వి) డా॥ వేటూరి ఆనందమూ ర్తి, 108-116 
శ్రీ కూర్మాష్టకము (సంకలనం) 117-118. 

నాచన సోమనాథుని ఉత్తర హరివంశము (వ్యాఖ్యానం) 119-12. 
(పజ్ఞ్యాపభాకరము (ఆనుభవాలు) కొత్త రామకోటయ్య, 129-182, 
నాకు తోచినమాట (వ్యక్తిత్వం) వేటూరి ఆంజనేయులు, 198-141, 
యోగవిషయము (ఉపన్యాసము) 142..147, 7-4-47 నాటిది. 
నూతన వర్ణము (పద్య) 150. 


మణీమంజరి, ఫి[బవరి 1985 = 9వ సంపుటములో (ప్రచురింపబడిన 
కాస్తి9గారి స్వీయరచనలు మరియు వారి సాహిత్యవ్యక్తిత్వము (ప్రతి 
బిందించు ఇతరుల వ్యాసములు : 

ఆం| ధచ్చందో విశేషములు (వి రామచం(దాచార్యులు, 1-9. 

ఎసగు - ఒసగు (వి) రామచందాచార్యులు, 10-15. 
పండితారాధ్య చరితము (వ్యాసం) 16-27. 

బాటు పద్య మణిమంజరి (సంకలనం) 28.81. 


శ్రీకాకుళ కే త్రము (మణిమంజరి, ఫ్మిబవరి 198% సంచిక తరువాయి 
భాగము) (వ్యాసం) శి2-87, చూ : ఆంధప తిక సారస్వతానుబంధము 
1921 దుర్మతి, మాఖ బ।! 14, శనివారము. 


గురుస్మ రణము (పద్య) బయిరెడ్డి సుబ్రహ్మణ్యం, రర... 


"వేటూరి వాజ్మయ సూచిక 128 


i 


*8. 


9 


10. 


11. 


12, 


18. 
14. 


15. 


నా ఎరుకలో (వ్యక్ష్తిత్వ-మణి మంజరి, ఫ్మిబవరి 1884 సంచిక తరువాయి 
భాగము) 59-698, 


యోగవిషయము- ఉపన్యాసము : 64-70 (18.9.1947 నాటిది) 
(పజ్ఞాా పభాకరము (వ్యక్షిత్వ్ర కొత్త రామకోటయ్య, "1-5, 
గాలికబుర్హు (వ్యాసం) 61-91; చూ: ఆంధప తిక, జనవరి, ఫీ(ఐవరి, 
జూన్‌ మాసములు 1944. 

ఆభిరుచులూ--అభి పాయాలూ (వ్య క్రిత్వ) డా!। పోచిరాజుశేషగిరిరావు 
92.96, 

గురుదేవులు శ్రీ (వభాకరళాసి 9గారి సంస్మరణ (పద్య వాసిరెడ్డి దుర్గా 
సదా? వేశ్వర్య పసాద్‌, 97, 


మోహరి (వి) వాసిరెడ్డి దుర్గాసదాశ వేశ్వర్మపసాద్‌ , 98, 99. 


వేటూరి (పభాకరళాస్తి గారి [వాత పతులు నోటు బుక్‌నెం. 261914) 
100.102, 


లేఖలు : 108-188. (ఇందు శాస్తి9గారు ఇతరులకు |వాసినవి, 
ఇతరులు శాసి గారికి |వాసినవి వరునగా |[గహింపబడినవి. 1. శ) (వభా 
కరుల లేఖ 2. శ్రీ) ప్రభాకరుల లేఖ కీ. చెరుకువాడ నరసింహంగారి 
లేఖలు. 4. రాళ్ళపల్లి వారి రెండు లేఖలు. 5. వేమూరివారి లేఖ. 
6. ఆడవి బాపిరాజుగారి లేఖ. 7. తాతా నుబ్బరాయళాస్తిిగారి లేఖ 
8. వెంకటస్వామినాయుడుగారి లేఖ. 9* కొన్ని టెల్మిగాములు- లేఖలు 
10. నార్జవారి లేఖలు. 





* సేకరణ: కొత్త వెంకటేశ్వరరావు. 


ముఖాము ఖీ 


డా. పోచిరాజు శేషగిరిరావుగారితో. 
(24-10-1982) 


[an పోచిరాజు శేషగిరిరావుగారు పెద్దాపురం మహారాణీ కళాళాలలో 
ఆంధో ఏపన్యాసకులుగా పనిచేయుచున్నార “ వేటూరి వారి సారస్వతవరివస్య”' 
ఆను సేద్ధాంత (గ్రంథమును [వాసి 1980లో ఆంధ విశ్వవిద్యాలయము నుండి 
డాక్టరేట్‌ పట్టమును తీసికొన్నారు. |ప్రభాకరులను గూర్చి |(పశ్నించగా అనేక 
విషయములు వారు ముఖాముఖీ తెలిపినారు. ఆ విషయము లిక్క_డ పొందుపరచు 
చున్నాను, ] 


1. థ్రీ |వభాకర శాస్త్రిగారు తిరుపతిలో (శ్రీ వేంక చేశ్వర పాచ్య కళాళాలలో 
పనిచేయునప్పడు 1941 నుండి 1946 వరకు నేను వారికి | పత్యక్షశిష్యునిగా 
ఉన్నాను, 


వి, ఐదేళ్ల కృషిచేసి నా ఇంకను కాన్ర్రిగారి సాహిత్య కృషి పె నర్వంకషమైన 
పరిశోధన జరగలేదనే అసంతృప్త, జరగాలనే ఆకాంవా ఉంది. 


ల. శతావధాని చెళ్లపిళ్ల వారి వద్ద కిషమ్యులై క లంపట్టినవాష్ట కవులు కొకుఆడొ 
పోలేదు. పదులకొలది ఖండకృతులు, వందలకొలది పద్య కవితలు చెప్పిన |పభా 
కరులు కవిగాకపోవటమేమిటి ? అవిచ్చిన్నంగా నలభై ఏళ్ళు కవితాధారలు (పస 
రించినవారు. కాని చిత్రమేమిటంటే ఆధునికయుగంలో ఏ ఒక్క కవితా సంకల 
నంలోను వారి పద్యాలు కనిపించకపోవటం తీరనిలోటుగానే కన్పిస్తుంది. 


4. సాహిత్య [పపంచంలో శాన్రిగారొక,_ వివాదాస్పదమైన. వ్యకి (Con- 
troversial figur)- ఆ వ్యక్తిత్వమే సాహిత్యంలో (కొత్త విషయాలను 


(తవ్వటానికి _పేఠక మైంది. నన్నెచోడుని కాలనిర్ణయమైనా, |క్రీడాభిరామ కర్చృత్వ 
చర్చయైనా, అహదనకరళాసన పరిశోధనయైనా, రంగనాథ రామాయణ కర్తృత్వ 
విషయ మైనా [గంథ్యగంథులు విప్పుటలో వారి వ్యక్తిత్వం వ్యక్త మౌతుంది. 


ల్‌, కాస్త్రిగారు తమ యోగళక్తిని వ్యక్తిగత మోజాదులకు గాక తానున్న 
సమాజానికి ఉపయోగపడాలనే ఆకాంక్షతో నరపేక్షంగా ధారవోసిన మహాత్యాగి. 
నాకు వారిమూలంగా కల్గినయోగానుభూతిని ఇటీవల పచురించిన “ఆనందవల్లి 'లో 
తెలి పేఉ న్నాను, 


6. మీరు చేస్తున్న వాజ్మయ సూచిక నిర్మాణం వల్ల కొత రచనలు, కొత్త 
విషయాలు తెలియగలవని ఆశిస్తున్నాను, 


7. ప్మతికలను (ప్రత్యక్షంగా నడపకున్నా ఢా స్ర్రిగారు పరోక్షంగా “ఆనంద 
వాహీని', “సరస్వతి” ప్కతికలకు సంపాదకులుగా ఉండిరి. 


8. “భారతి మాసపత్రిక ఆరంభమగుటకు కర్ర నాగేశ్వరరావు పంతులై నా 
(పేరణ కాస్రీగారిడే, 


9. శాస్రగారికి సాహిత్య సేవయఆదున్న గాఢాసక్షి యళోలిప్పయందు లేదు 
తన జీవిత పరమార్థము (పాచీన గంథ సముద్ధరణమే అని కాన్ర్రీగారు చెప్పు 
కొన్నారు. 


డా. వేటూరి ఆనందమూ ర్రిగారితో 
(18-11_1982) 


[an వేటూరి ఆనంద మూరి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయము 
తెలుగుశాఖలో పనిచెయుచున్నారు, “తాళ్ళపాక కవులు” అను సిద్ధాంత (గ్రంథ 
మును (వాసి డాక్టరేట్‌ పట్టమును తీసికొన్నారు. [పభాకర పరిశోధక మండలి 
స్థాపించిన వారిలో వీరొకరు. (పభాకరశాన్రిగారిని గూర్చి కొన్ని విషయములు 
తెలియగోరి _ప్రశ్నలవివ్వగా వారు ముఖాముఖీ తెలిపిన విషయముల నిక్కడ 
పొందుపరచుచు న్నాను] 


ls పభాక రుల రచనలన్నియ సమగ్రముగా లభించినవా? 


అన్నీ లభించా యనలేను, ఎన్నో రాశారు ఎన్నెన్నో విషయాల మీదా 
అవీ వెనకటి పత్రికల్లో అచ్చుపడ్డవి కొన్ని. ఆచ్చుపడనివి దొరక పోవు : 
ఎటొచ్చీ వాటికోసం ఏ వేటపాలెం, బందరు, కలకతా లై బరీల్లోనో, ఆంధ 
పత్రిక ఆఫీసులోని రికార్డుల్లోనో, సంస్టాధీశల స్వాధీనంలో వుండిన పాత పుస్త 
కొల కట్టల్లోనో, ఆసక్తివుండి దాచి వుంచుకొన్న వ్యక్తులకడనో వెతికి వేటాడి 
పట్టుకోవలసి వుంది. ఉదాహరణకి శ్రీకాకుళ క్నేత్రం (ఆం.ప) రేవణ (ఆం.ప) 
కడ ల్బల్లి (ఆం.ప) బమ్మెర పోతరాజు (దేశమాత 1914) గురెంచి వారు (వాసిన 
వ్యాసాలింకా లభించవలసి వుంది, ఆలాటిపని శక్రి యుక్తులుగ ల మీలాటి యువ 
కులు చేయవలసి వుంది. ఇక గురజాడ, గిడుగు, వేదం [పభృతులు [వాసిన 
లేఖలూ, తాళప[త గ్రంథ సేకరణార్థం టూరు చేసినప్పటి విషయాలను రాసు 
కొన్న డైరీలు ఏకారణంచేతనెతేనేం పోయినవి పోగా మిగిలినవే ఇప్పుడు మా 
వద్ద వున్నవి. కొన్ని లేఖలు ఆయన చించివేయబోతుండగా ఎవరో ఆస క్రిగల 
వారడిగి తీనికొనివెశ్లిన సన్నివేశాలున్నాయి. చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి 
ఎత్తుకుపోయిన సందర్భాలున్నవి. హరవిలాస పాఠపరిష్క్టరణ [పతి అలా 
పోయిందనే ఒకసారి ఆయన బాధపడుతుండగా నేనెరుగుదును. మొన్నీమధ్యనే 
(శ్రీ కొత్త వేంక టేశ్వరరావు సంగంజోర్ల నుండి డెబ్బై ఎనభై లేఖల్ని (1989- 


జు నీనే 


1950 (ప్రాంతం) మాకందీంచారు. ఇంకా ఎన్నెన్నో ఇతరుల దగ్గరున్న వారీ 
రచనల్ని సేకరించాల్సివుంది. . 


౨, మణీమంజరి [పధాన లక్షరమేమి? 


“'మణిమంజరి' నిర్వహణ వొజ్బయరంగంలోనూ, ప తికా|పవంచంలోనూ 
ఒక అపూర్వమైన (ప్రయోగ మనవచ్చు. వాజ్మయ, యోగ పరికోధనాది 
విషయాలు కలిగి ఒక వ్యకి, స్మృతికంకితమై భాషాధ్యయంలో షాణ్మాసికగా 
వెలువడే ప్యతిక ఇదికాక వేరొకటి ఉందనుకోను. వాజ్మయ యోగ విషయాలను 
ఏక్సెప్‌గా తీసుకుని [పభాకరుల జీవన రేఖను (గాఫ్‌గా చి తించడానికి చేస్తున్న 
[ప్రయత్నమే మా “మణిమంజరి”. 1888లో రానున్న (ప్రభాకర శతజయంతి 
వరకూ ఇది ఇలా కొనసాగుతుంది. అప్పటికి వారి జీవిత చితణము, సంపూర్ణ 
(గంథావళి ముుద్రణము సంపన్న మవుతాయి. 


8. “సాహిత్య [ప్రపంచంలో శాన్ర్రగారొక వివాదాస్పవమెన వ్యక్తి'' అన్న 
డా| శేషగిరిరావుగారి మాటతో మీరేకీభవి సారా? 


వారామాట ఏ ద్యష్టితో ఎలా అన్నారో నేనింకా తెసుకోలేదు. బహుశా 
(పభాకరులు మల్లన గణితాన్ని గురించిరాసినా; వీరశైవ మతాన్ని గురించి 
రాసినా; రంగనాథుడే రామాయణ రాశాడన్నా; శ్రీనాథుడు శృంగారి అన్నా; 
కీడాభిరామంలో శ్రీనాథుని హస్తం కనివిస్రోందన్నా; ఆంధశబ్దచింతామణి 
నన్నయ కృతం కాదన్నా; తిమ్మ క్కే_ తొలితెలుగు కవయి తిఅన్నా; జోయచ్చు 
తానంద అన్నమయ జోలే అన్నా; అక్షరలక్షల విలువైన నాగబు శాసనాన్ని 
కోధించినా; అహదనకర శాసన పాఠాని కర్థం చెవ్పీ, వింతలిపిరూపాల్ని పసి 
కట్టినా; వాడుకభాష గురించి రాసినా వాటిమీద చర్చలు చాలా జరిగాయన్న 
దృష్టితోనే వారామాట అన్నారనుకుంటున్నాను, ఆయితేనేమి? అవేవీ ఆషా 
మాషీగా అన్నవి కావు. అలవోకగా కొట్టివేయదగినవీ. కావు. వాదబలిమి 
లేనప్పుడు వివాదమే ఉండదుకదా ! మౌలిక మైనది ఆయన దృష్టి. మరి ఆయన 
పట్టింది బంగారం కావడ౭లో ఆశ్చర్యమేముంది? 


క. శాస్త్రిగారి జీవితానికి, సాహిత్యానికిగల సమన్వయం ఎట్టిడి? 


వారి జీవిత క్నే(తానికి వాజ్మయ యోగ విషయాలు పొడుగు వెడల్పులు. 
గురుభ క్రి, సం పదాయ [పయోగాలమీది అనురకి,, అన్వేషణ ఆ పొలంలో 
(పోదిచేసుకొన్న నిక్నేపాలు, ఆస్తి క్యబుద్ధి, జీవనక శ్యాణాన్ని గూర్చిన సాధన 
దానినావరించుకొన్న ఆకాశం. మాస్టరు సి.వి.వి., మహాత్ముడు సూర్యచం| దులు 
కనుక వారి జీవిత సాహిత్యాలకి లక్ష్యమూ, పరమార్థమూ ఒక్క-టే. 


ర్‌, కా న్రిగారన్నో పద్యకృతులు రచించినా కవిగా రావలసినఆత పేరు వారికి 
రాలేదు. ఎందుచేత? 


వేదం వెంకటరా యశా న్రేగారు తమ వ్యాఖ్యా రచనల్లో “కవి చూడామణి 
వేటూరి [పభాకరళాన్తగారి . మూన్నాళ్ల ముచ్చట నుండి" అని కవితయం 
వారితో సమానంగా [పయోగ [పామాణ్యాన్నంగిక రించి వానినుదాహరించారం టే 
చాలదూ సమాధానము? ““కవి తాపట్టము గట్టుకో దొలుత వేడ్కల్‌ రేగె నాకుం 
గృతుల్‌ చివురొత్తెన్‌ వెసమోము మొత్తె నిక నాచేజెల్లవీ కల్పబొల్రి వినోదంబు 
లివే జరామరణముల్‌ చీడల్‌ హతంబార్చి పుట్టువు చెట్టున్‌ సనఫలీకరించుకొని 
యంటుల్‌ గ సైదన్‌ మాలినై ” అన్నారు. ఆదీ వారి (పకృతి. సన్మానాలూ, 
బిరుదులూ వారికి గిట్టేవి కావు ఆయితేనేమి రసాత్మకాలై న వారి కావ్యాలన్నీ 
పరిమాణంలో చిన్నవే ఆయినా మహాకావ్యాలే అనడానికి సహృదయతయే 
(ప్రమాణం. ఆసక్తిగల సాహిత్య విద్యార్థులు శాన్రిగారి ఖండ కావ్యాలమీద 
పరిశోధన చేయడం బాగుంటుంది. 


6. ఆధునిక పరిశోధకులకు శాస్త్రిగారు ఏఏ విషయాలలో మార్గ దర్శకులుగా 
ఉన్నారు? 


సత్యాన్వేషణ తత్పరత, చిత్త శుద్ధి, నిరంతరకృషి, బహువిషయ వరిజ్ఞా 
నము, పాండిత్యము, రచనాశకి, మౌలికత మీది దృష్టి-ఇవీ శా స్రిగారి పరిశో 
ధవల్లో (పన్ఫుటంగా గోచరించే విషయాలు. ఈ మర్యాదలకు లోబడిన ఏ 
పరిశోధన విషయమైనా రాణిస్తుంది. 


నోట్పులు 


భారతి పత్రికల్లో శాస్త్రిగారు (కాసిన వ్యాసములను నోట్సొరూపమున 
వివరములు |వాసికొన్నారు. భోజుని “శృంగార (వకాళం'' సంబంధమైన 
విషయాలు, తాళ్ళపాక కవుల రచనలలోని విశేషములు, ఉతర హరివంశము 
-వ్యాఖ్యోపయోగి [ప్రయోగములు, స్మృతిరత్నం, మాధవ సాయణులకు సంబం 
ధించిన విషయములు, పరశురామ కల్పసూ[తం, దక్షారామ శాసన వివరాలు, 
శంక రకత మృత్యుంజయ మానసికపూజ, నాగార్జున కొండ శాసనములు, 
ఉపనిషత్తుల నుండి ఆధారములు, రంగనాథీ రామాయణ సంబంధమైన అంళ 
ములు, | వాయవలసిన వాాసములు - ఈవిధమైన నుఖ్యాంశము లెన్నియో 
| వాసికొన యున్నారు. ఇట్టి నోట్స్‌ లలోని విశేష విషయములో, (ప్రయోగ 
విశేషములో, పరిశోధనా ంశథశములో వాజ్మయ పరికీలకులకత్యం తోపకారక ములు. 
పరమ పామాణికులగు శాస్త్రిగారు ఏదో విశేషము లేనిదే వానినట్టు గుర్తించి 
(ాసికొని యండరు. శాశ్రీగారు (వ్రాసిన (పతియక్షరము సేకరించి |పకటించ 
వలసి యున్నదని తదజ్ఞులు భావించుటకును, ఆమేరకు శ్రీ _పభాకర వరిశోధక 
మండలివారు కృషిసల్పుటకును హేతువిది యే, 


(పభాకరము - నిఘంటు 


పూర్వము “శాసన విశేషములు” ఆను వ్యాసమునందును, “తెలుగు- 
. మెజుగులు' వ్యాససంకలనములోని వ్యాసములందును అపూర్వ పద(పయోగము 
లనుగూర్చియు, శబ్లరూప నిష్పత్తిని గూర్చియు కాస్పి గారు చర్చచేసియు న్నారు. 
తాళ్ల పాక వారి కృతులను పరిశీలించునపుడు గుర్తించిన _పయోగ విశేషములను 
“నోట్సు” రూపమున కొన్ని [వాసికొని యున్నారు. ఆసందర్భముననే వారొక 
నిఘంటు నిర్మాణమునకు తొడగి అకారాది క్రమములో కొన్ని అపూర్వ (పయో 
గము లెత్రిచూపినారు. ఇది ము; దితరచనము. ఆవకారి, ఆంకులు, అక్కలి, 
ఆద్ద లింపు వంటి వపూర్వుళబ్దములు. 


వాచకములు 


ఫస్టు ఫారము నుండి హయ్యర్‌ సెకండరీ వరకు శాస్కిిగారు |వాసిన 
నవోదయ వాచకములు భాషా పిణాళికననుసరించి 1952 లో పాఠ్య_గంథము 
లుగా 'పెట్టబడినవి. ఇతరుల రచనలతోపాటు శాస్తి గారి పద్యకృతులు, రూపక 
ములు(కొన్ని భాగములు) కూడ ఆందుచేర్భబడినవి, 





వేటూరి | పభాకరశాన్త్రి గారు (1888 - 1950) 


